


~~ 


ఆ 


ఆంధ్ర వాజ్బయ పరిచయము 


కోరాడ మహాదేవ శాస్త్రి 


సరస్వతీ పచురణము 
60 సింగరాచారి వీథి, మ్రాను =8 
1985 





ANDHRA VANGMAYA PARICHAYAMU 
{An Introduction to Telugu Literature 
With best samples of Telugu Poetry) 


By KORADA MAHADEVA SASTRI 


© 1985, Author. 


Cover designs 
Sri BAPU 


Pricet Rs, 22 


Published by 

Saraswati Praehuranamu,, 
60, Singarachari Street, 
Triplicane, 

Madras - 600 005. 


Printed by: 

VEDAM VENKATARAYA SASTRY & BRos. 
తి Mallikeswarar Koil South Lane, 
Lingi Chetty Street, 

MADRAS - 600 001 


ద ————— 


ఈ (సిద్ధ పద్య సంకలనం తెలుగు భాషా వాజ్మయూల 
సంగహ పరిచయం, ఇది చిన్న తరగతుల బాలబాలికలకోసం 
ఉదేశించింది, 
యలు 


పిల్లలకు పద్యం భావయు కృంగానూ, శావ్యంగానూ చదవడం 
చిన్నతనంలోనే అలవాటు చేయాలి. మంచి పద్యాలు కంఠస్థ మై 
మననమైతే భాషమీద అధికారం, సాహిత్యంలో అభిరుచీ ఏర్పడతాయి, 
బాల్యంలోనే మంచి అభిరుచులు ఏర్పడినవారు పెద్దవాళ్ళయిన తరవాత 
గంగమెరులె త్తించే వ్యామోహాలకు లోనుకాకుండా ఉంటారు, రసానందం 
వారి కొక ఉదాత్స మైన జీవన వై ఖరినీ, అవూర్వమైన మానసిక సంస్కా_ 
రాన్నీ కలుగజేస్తుంది, ఇట్టి ప్రయోజనాన్ని సాధించే దృష్టితోచేసిన ఒక 
(పయత్నం ఇది, 


దీనిని (ప్రోత్సహించిన మాన్యమి(తులు సు(పసిద్ద చార్మితక 
వాజ్యయ విమర్శకులు శ్రీ వేదం వేంకటరాయశాస్రిగారికీ, ముఖచి తానికి 
రూపకల్పన చేసిన కళాతపస్వి (శ్రీ బాపు గారికీ కృతజ్ఞతలు, ముద్రణలో 
సహకరించినవా రందరికీ నా ధన్యవాదాలు, 


ఈ పుస్తకం ఉద్దేశాన్ని సఫలం చేయవలసిందిగా ఉపాధ్యాయు 


లకూ, విద్యార్థులకూ నా మనవి! 


వ్యూ | కోరాడ మసాదేవశౌగి 
107.1985, |" రాడ మహా దివశౌట్తు 











ల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితిన్‌ , సీవు నా 
తంతు నిల్చి జృంభణముగా నుక్షుల్‌ సుశబంబు శో 
టా దె 
భిల్లం బల్కు_.ము నాదు వాక్కు_నను సం పీకిన్‌ జగన్మోహినీ ! 
ఫుల్లా బ్ఞాత్నీ ! నరన్వతీ ! భగవతీ! పూర్ణేందు బిం+చాననా ! 


యూ కుందేందు తుపూరహోర ధవళా, యా శు భవస్తావృతా 
యా వీణా వర దండ మండిత కరా; యా శ్వేత వద్యాననా 
యా (బ్రహ్మాచ్యుత శంకర (వభ్ళతిభి 'న్రేవె స్పదా పూజితా 
సా మాం పాతు సరన్వతి భగవతీ ని శే షజాడ్యావహో, 


(మళ్లై ఫువ్వులాగ, చచ్నదుడులాగ్య మంచులాగ తెల్లని దీ, తెల్లని వస్త్రాలు 
ధరించి ఉండేదీ, చేతిలో ఎప్పుడూ వీణాతో కనిపిం చేదీ, తెల్లని పద్భంమోద 
ఆసీను రాలె ఉండేదీ, (టవ్మా విష్ణువు శివుడు 'మొవలైన చేవతేల (యొసహ్క_లు 
నిత్యం అుదునంటూ ఉండేదీ, 'సర్వకలు హెలనూ వారం చేదీ అయిన భగవతి 
సరస్వతి నన్ను సదా కాపాడుగాక 1, 





ఆ౦[ధవాజ్బయపరిచయము 


1. ఆంధభాషావాజ్బయములు జ (పారంభదళ 


ఇప్పటికి సుమారు మూడువేల సంవత్సరములకు పూర్వం ఉత్తర హిందూ 


జేశంనుండి ఆర్యసంతతివారైన ఆంధ్రులు దక్షిణాపధానికి వలసవచ్చి దేశీయులైన 


తెలుగువారితో కలిసిపోగా, ఆంధ్ర - తెలుగుజాతి ఏర్పడింది. జాతినానుములనుబట్టి 
'దేశభాషలకును ఆంధ్రము, తెలుగు అనే పేర్లు కలిగాయి. 

మౌర్యస్నామాజ్య పతనానంతరం  ఆం(ధశాతవాహనులు నాలుగున్నర 
శతాబ్దాలు (క్రీ పూ 228 _ క్రీ శ. 225) దక్షిణాపథాన్ని పాలించారు. 

పైనుంచివచ్చిన ఆంధ్రుల మాతృభాష (ప్రాకృతం. దేశీయులభాష తెలుగు, 
ఆం ధులు తెలుగుదేశం వచ్చినత ర్వాత కొంతకాలానికి (ప్రాకృతం తెలుగుభాషలో 
నీనమయిపోయింది. 

క్రీ. పూ. 8 శతాబ్ద ౨నుంచి డీ. శ. ర శతాబ్దంవరకు మనకు లభించిన శాసనాలు 
ప్రాకృతంలోను, 4 వ శతాబ్దిలో (ప్రాకృత సంస్కృతంలో ను, 6_6 శతాబ్దులలో 
సంస్కృతంలో ను వున్నాయి. ? వ శతాబ్దినుంది తెలుగు శాసనాలు కనబడుతున్నాయి. 
710 శతాబ్దాలలో మనకు లభించిన “తెలుగుభాష అంతా శాసనస్థము, అప్పటి 
(గ్రంథాలేవీ దొరకలేదు. 

లభించిన మొదటికావ్యం నన్నయ ఆంధ్రమహాభారతం (11 శతా కనుక 
నన్నయను ఆదికవి అసీ, ఆంధ్రమహాభారతాన్ని అదికావ్యమనీ వ్యవహరిస్తారు. 

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, ఇంకా మరికొన్ని భాషలు ద్రావిడ 
భాషాకుటుంబానికి చెందినవి. అంకే ఈ భాషలన్నీ ఒక మూలభాషనుండి ఏర్పడినవని 
అర్థం. క్రీస్తుపూర్వం 8000 సంవత్సరాల ప్రాంతంలో ఈ ప్రాచీన ద్రావిడభాష 
(ద్రావిడభాషా జనులచేత వ్యవహరింపబడి ఉంటుందనీ, వీరి ఆదిమనివాసం మధ్యధఠా 


AV—1 





2 ఆంధ వాజ్బి యవరి చేయము 
ఆ 


సము ద ప్రాంతమనీ, అక్కడినుండి వీరు ఇరాక్‌, ఇరాన్‌, ఆఫ్‌ఘనిస్టాన్‌ దేశముల 
మీదుగా హిందూదేశానికి వలసవచ్చారోని, తెలుగుభాష క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దానికి 
తమిళ కన్న శములతో విడిపోయి న్వతంతభాషగా రూపొందినదని భాషావే త్తల 
అభ్మిపాయం, మన ప్రాచీనులు తలచినట్లు తెలుగు సంస్కృత జన్యం కాదు. 

(క్రీ స్తుళకారంభ కాలంనుండి ప్రాకృత సంస్కృత శాసనాల్లో లభించిన తెలుగు 
పదాలనుబట్టి అప్పటి తెలుగుభాషా స్వరూ పొవ్ని భాషాళాస్తజ్ఞులు ఊహించ గలుగు 
తున్నారు, 

ఇట్లు తెలుగుభాషకు సుమారు రెండువేల సంవత్సరాల చరిత్ర, తెలుగు 
వాజ్మియానికి వెయ్యి సంవత్సరాల చరిత ఉన్నట్లు తెలుస్తున్నది. 


2 ఆంధ్రవాజ్మయచరిత్ర _ యుగలక్షణములు 


(కీస్తుశ కారంభ కాలంనుండి !000 వరకు) 


తెలుగుభాష వాక్యరూసంలో 7వ శతాబ్దంనుంచి కనబడుతున్నది. పద్య 
శాసనాల్లోను కొన్ని గద్యకాసనాల్లోను (పయోగిం సబడిన కావ్యశైలి నాటి సాహిత్య 
రచనా వ్యాసంగానికి నిదర్శనం. 

శాననాల్లో నన్నయ శష్టక వితాభాషను పోలినభాష కానవచ్చినా అప్పటి పండిత 
కవులద్వారా అభాషలో ఉ త్తమ్మగంథా లేవీ బయలుదేరిన ట్లగపడదు. దేశకవు లా 
కాలంలో పాడిన పాటలు జనుల ముఖస్థమై ఉండినవి. ఈ దేశికవితాప్రవాహం 
అప్పటినుండి మూలమూలలబడి, ఎట్లో ముందుకు నెట్టుకుంటూ, మధ్యకాలంలో 
అంతరిస్తూ, మరల బైటపడుతూ అధునిక యుగంవరకు వచ్చింది. దీని స్వరూప 
చ్భాయలు ఇప్పటి తుమ్మెదసదాలు, కుచ్చెలకథ, బొబ్బిలిపాటు ప్రీలపాటలు మొదలై న 
వాటిలో చూడవచ్చు. 


కవి తేయయుగము (1000 - 1850) 


నన్నయ ఆం ధకావ్యపథమును తీర్చిదిద్దినాడు. ఈ యుగంలో కవులు భారత 
రామాయణ పురాణాలను అనువదించారు. అనువాదములై నా ఇవి రనవంతములెన 





(రాం 


యుగలక్ష ణములు 


న్వతం త్రకావ్యాలు, మతధార్మికగంథాలు తెనిగించడంలో ధర్మోపదేశం వారి ప్రధా 
నాశయం. 


తిక్కనకు ముందూ వెనుకా వున్న శక వులు - మల్లి కార్జునసండిత పాల్కురికి 
సోమనలు _ దేశిమార్గము నాదరించి స్వతం(త్రకావ్యాలు రచించారు. శ్రే వమతీ ప్రచారం 
వారి (ప్రధానోద్దేశం. * సకలానయవంబులం బరిపూర్ణంపై న” ప్రొఢ( ప్రబంధము - 
నన్నిచోడుని కుమార సంభవము ఈ యుగం లోనిది, 

1200 నాటికి కవులు మహాకావ్యరచన మాని చిన్నచిన్న కావ్యాలు చేపట్టాను. 
కేతన మంచనల కథాకావ్యము లిట్టివి, మంచన శేయూరబాహం చరిత్ర తెలుగులో 
వెలసిన మొదటి లౌకిక కావ్యం, 


(శ్రీనాథయుగము (1850 - 1500) 

కవిత్రయ యుగానంతరం వెలసిన మహాకాగ్యం భాగవతం (14560 ఒక్కశే. 
తక్కినవన్నీ లఘుకావ్యాలు, వాబ్మయ స్థానాలు పెరిగాయి; కవులు అధికనుయినారు. 

ఈకాలపు రచనలు వెనుకటియుగంలోవలె అనువాదాలేకాని కవులలో తమ 
వర్షనాచాతుర్యమును కవీతాశ క్తిని ప్రదర్శించాలనే అభిలాష పెరిగింది. అనసర మైన 
చోట్ల కథాంశములను మార్చి ళృంగారరసానికి ప్రాధాన్యం కల్పించారు. శ్రీనాథుడు 
ఈ యుగానికి (ప్రతినిధి. అతని కృంగారనై షధం ఈ యుగలక్షణం (ప్రస్ఫుటంగా 
కనబడే రచన. ఇది (శ్రీహర్షుని నై సధావికి స్వతంత్రాన్వతంత్రానువాదం, 

పిల్ల లమటీ పిన వీరభ దుడు (శ్రీనాథుణి ఒకమెటు దాటి శృంగారశాకుంత లంలో 

ల వ! € రి ఖ్‌ 

(ప్రబంధ (ప్రక్రియకు మార్గం చూపాడు. 


కృన్ణ చేవ రాయలయుగము (1500 - 1600) 


వెనుకటియుగంలోని స్వతం(తాస్వతం(త్ర కావ్యానువాదం స్వతంత్రరచన మైన 
(పబింధానికి దారితీసింది. 

కొవ్య సామాన్యమైన _సబంధము క్రమంగా కొన్ని రచనా సం[ప్రదాయములతో 
కూడినదై రాయలయుగంలో ఒక (ప్రత్యేక కావ్య (ప్రక్రియగా పరిణమించింది. పురాణ 
కథ లేక కల్పితకథతో కూడిన ఇతివృ త్రము, స్వకపోల కల్పనలు నస్త్వైక్వము- 
శృంగారరస ప్రాధాన్యము, అష్టాదశ వర్ణనలు) ఆలంకారిక రచన, ఆంధ్రదేశీయతా 


4 ఆంధ వాజుయవరి చయము 
(ఆ & 


ముద్ర, సమకాలీన జీపిత (నతిఫలనము ఇవి “ప్రబంధము” యొక్క ప్రధాన 
లక్షణాలు. 


కృష్ణరాయలు ఈ యుగానికి ప్రతినిధి. పెద్దన మనుచరిత్ర సర్వాంగ సుందర 


డా 


మైన (ప్రథమ (ప్రబంధము. ఈ (ప్రక్రియలో పరాకాష్ట నందినది రామరాజభూషణుని 


వసుచరిత్ర. 


నాయక్‌ రాజు-యుగము (1600 - 1800) 


తమిళ దేశంలో తంజావూరు, మధుర, మొదలైన సంస్థానాల్లో నాయకరాజులు 
విజయనగర సాహిత్య సంప్రదాయాలను కొనసాగించారు. రాజులు స్వయంగా 
కవులై తను ఆస్థానాల్లో కవిపండితులను కళలను పోషించారు. 


పరభాషాప్రాంతంలో నివసీంచేజనుల అవసరాలకు, (ప్రభువుల చి త్తవృ త్తికి 
అనుగుణంగా దక్షిణాం ధ్రవాజ్యయం కొన్ని విశిష్ట లక్షణాలను సంతరించుకొన్నది : 
ఉత్తరాంధ్ర (ప్రబంధములవలె వర్షన్నాపధానములుకాక కథాప్రధానములై న కావ్యములు 
గేయకవితకు పద్యకవితలో సమానమైన గౌరవము, దేశీయ (ప్రదర్శనానుకూలమయిన 
యక్షగాన రచన, మోహళ్ళంగారకావ్య రచనలు, భారత భాగవత రామాయణాదులకు 
వచనానువాదములు, కావ్యభాషా _సారళ్యము, వ్యావహారికభాషా (ప్రయోగము 
మొదలై నవి ఆ లక్షణాలు. 


ఆంధ్రభాష సహజ మాధుర్యమంతా దడీణాం(ధ్రవాజ్మ యంలో నిగు దేరింది. 
౧ 
తంజావూరు కవులు పద్యకావ్యాలూ యక్షగానాలూ రచించారు. మధుర 
రాజ్యంలో కవులు శృంగార (పబంధాలూ వచన రచనలూ చేశారు. 
ఈ యుగంలో ఉత్తరాంధ్రదేశమున క్షీణయుగ లక్షణములు పొడసూపినవి. 


నంధియుగము (1800 - 1900) 


సొమాజ్యాలు గతించి చిల్లర (ప్రభువులు రాజులయారు. కవులూ ని స్తేజస్కు 
లై నారు. పాండిత్య (పకటనమే గుణంగా పరిగణింపబడిః పిల్ల వసుచరి తలు నిరోష్ట్య 
నిర్వచనాది రచనలు బయలుదేరాయి. వర్ణనలు గతానుగతికాలు పురవర్ణనరో 
సౌధాగ్రాలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఒక కవి వర్డి స్తే ఆకాశాన్ని దూసుకొని 
పోతున్నాయని మరోక కవీ వర్షి స్తాడు. 


యుగలత ణములు 


మరొకవైపు ఈ శతాబ్దంలో పాశ్చాత్య (సభావం అధికమవుతూవచ్చి విద్యాధి 
కులలో భావస ౦ఘర్షణం కలిగింది. సంఘనుత సంస్కరణోద్యమాలు, ముద్రణా 
యంత్రము, పత్రికారచనము, విద్యావ్యాప్తి మొదలైన కారణన ములవలన (పజలలో 
ఒక నూతన చైతన్యం బయలుదేరింది. (బ్రౌను, తదితర పాళ్ళాత్య పండితులు 
ఆం ధ్రభాషావాజ్మ యాభివృద్ధికి విశేషమైన కృషిచేశారు. 

ఇండో యూరోపియన్‌ భాషాధ్యయనంనలన _తెలియవచ్చిన భాషాశాస్త్ర 
సూత్రములను మన 'దేశభాషలకు అన్వయింపనేసి కొల్లె ్వల్‌ మొదలైన పండితులు 
నూతన భాషాసిద్ధాంతాలను నెలకొల్పారు, తెలుగు నంస్కృత జన్యం కాదని 
నిరూపింపబడింది. 

ఈ యుగంలో ముఖ్యంగా గమనింపవలసినది. వచన రచనకు ప్రాధా 
న్యమూ, శైలిలో సారళ్యమూ ఏర్పడటం. 


ఆధునికయుగము (1800 - ) 


పాశ్చాత్యుల  సంసర్గమువలన, ఆంగ్ల వాజ్మి యపఠనమునలన బయలు దేరిన 
నూతన ఆదర్శాలు నాజ్బయంలో నూతన ఆదర్శాలకు కారణమయాయి. (కొత్తకొత్త 
వాజ్మయ (ప్రక్రియలు వ్యాప్రిలోనికి వచ్చాయి. వ్యావహారికభాష (పజాదరం పొందింది. 

“ప్రాచీన కవిత్వమునకు భరతవాక్యము, ఆధునిక కనిత్వమునకు నాంది” 
పలికినవారు తిరుపతి వేంకటకవులు. 


2. కృంగారర ననిర్వహాణ 
వే కవిత్రయయుగంలో శృంగారర సం ఉదాత్తంగా పోసషింసబడింది. 


2. (శ్రీనాథయుగంలో శృంగార రసోదా త్తత తగ్గింది. 
అటి (a 


8. కృష్ణరాయలయుగంలో శృంగారం విచ్చలవిడిగా వర్డి ంపబడింది, 
అయినా ఇది వివాహానికి విరుద్దమయిన శృంగారం కాదు, 

4. నాయకరాజులఅయుగంలో మోహశృ్ళంగారకావ్యాల్లో సీతిబాహ మైన 
పరకీయ శృంగారము, కామలీల విశృంఖలంగా వర్ణింపబడింది. 

5. సంధియుగంలో శృంగార వర్ణనలో వెనుకటి ధోరణి మారింది, 


6 ఆంధ వాబ్బాయవరి చయము 


6. ఆధునికయుగంలో... ప్రజల అభిరుచులు మారడంలో దాని కనుగుణంగా 
కవులు * అమలిన శృంగారము ' ను చిత్రించడం మొదలు పెటారు. 
(2) 


8, కవిత్రయయుగము 


ఆంధమహాో భారతము 


నన్నయ (1000) రాజరాజనరేంద్రుని ప్రోత్సాహంతో ఆదిసభాపర్వాలు, 
అరణ్యపర్వంలో కొంతభాగము రచించినత ర్వాత ఏ కారణంచేతనో ఆ రచన 
మధ్యలో ఆగిపోయింది. 


తిక్కన (1260) విరాటపర్వం మొదలుకోని న్వర్గారోహణపర్వం వరకు - 
15 పర్వాలు తుదిముట్ట రచించాడు. తాను హరిహరనాధునికి అంకితంగా చేప్పడంచేత 
కొటబోలు నరాంకిత మైన అరణ్యపర్వ భాగాన్ని తెనిగించలేదు. 

ఎర్రన (1850) అరణ్యపర్వశేపాన్ని నన్నయషేర పూరించి భారతానికి 
అనుబంధ (గంథమైన హరివంశముసు కూడా తెనిగించాడు. 

ఇట్లు భారతరచన పూ ర్తి కావడానికి రెండున్నర శతౌద్దాలు పట్టింది. లక్ష 
శోకములకు' వైబడిఉన్న సంస్కృత భారతం తెలుగులో నగానికి సర్యత్రహితననిడ్‌లకి 
నన్నయ భారతభాగం - గద్య పద్య సంఖ్య 10,080, ఎర్రన భారత భాగం 8,822 
తిక్కన భారత భాగం 88,000. మొత్తం 47.502. 


కవిత్రయ భారతం సర్వజనులకు స్తుతిప్యాత్ర మయింది. భారతమును 
అత్ష్యంగా చేసుకొని లాక్షణికులు కావ్యభాషకు లక్షణం చెప్పారు. 


ఆం (ధే రామాయణాలు 


13వ శతాబ్దంలో రెండు విపుల రామాయణాలు వచ్చాయి. 1. రంగనాథ 
రామాయణం - ద్విపద. గోన బుద్దారెడ్డి కర్త. అతని కొడుకులు ఉత్తర రామాయణం 
రచించారు. (పజొసామాన్యానికి అందుబాటులో ఉండాలని ద్విపద ఛందస్సులో సులభ 
మైన శే లిలో రచింపబడింది. 2. భోస్క_ర రామాయణం _ చంపువు. హుళక్కి 
భొస్కరుడు; ఆతని శిష్యులు ముగ్గురు కలిపి చేపిన సమిష్టి రదన ఇది, కీశకోలుతో 
ముగించాలనే ఉద్దేశంతో ఇట్లు పలువురు పూనుకున్నట్లు తోస్తుంది. తక్కినవి 


కవ్మితయయుగ ము 7 


సం(గహ రామాయణాలు. వీటిలో మొదటిది తిక్కన నిర్వచనోత్తర రామాయణం. 
మధ్యయుగంలోని రామాయణాలు : అన్నమయ్య (15 శతా; అయ్యలరాజు రామ 
భద్రుడు (16 శతా), మొల్ల (15 శతా, శాకల్య మల్లి కౌర్డున భట్టు (17 తా, కంకంటి 
పాపరాజు (17 శతా, ఉ త్తరరామాయణం మొదలగువారి కృతులు, మొల్ల 
రామాయణం దేశంలో బహుళ (పచారం గాంచింది. 18వ శతాబ్దంనుంచి రానూయ 
ణాలు తామరతంపరగా వచ్చాయి. *రాఘవేళ్వరు ఛారిత్ర మెంద 'రెన్నివిధముల్‌ 
కీ రించినన్‌ (గాలవే!” ఆధునికయుగంలో రామాయణాలు : గోపీనాథకవి? వావిలి 
కాలను సుబ్బారావు, జనమంచి శేషా ద్రిళర్మ, (శ్రీపాద కృష్ణమూ ర్తి శా స్రీ, విశ్వనాథ 
సత్యనారాయణ (రామాయణ కల్పవృక్షం) మొదలై నవారివి. 


ఆంధమహోభాగ వతము 

చాళుక్యయుగంలో భారతిము, కాకతీయయుగంలో రామాయణము, వెలమల 
పోషణలో భాగవతము తెలుగులోనికి వచ్చాయి. 

భాగవతం పోతనచేతిలో పడటం అతని పూర్వజన్మ సుకృత మెకాదు? 
ఆం(ధుల భాగ్యవిశేషం కూడాను. ఏమంటే భాగవత రచనకు భ క్రపోతనకు గల 
అధికారము మరొకరికి లేదు. 

భాగవతంవలె సర్వజనానురంజక మైన కావ్యం తెలుగువాజ్మయంలో మరొకటి 
లేదు. 

డేశకాల వై పరీత్యంవలన భాగవతంలో కొంతభాగం ఉక్సన్నముకాగా దానిని 
తరువాతి కివులు కొందరు పూరించారు. షష్ట ఏకొదశ ద్వాదశ స్కంధాలు అన్య 
కనికృతములుం 

కారణం ఏమైనా భారత రామాయణ భాగవత మహాకావ్యాలు తెలుగులో 
బహుకర్పృకతకు పాల్పడడం విచిత్రమైన సన్నివేశం, ఈ మూడూ తెలుగువారికి 
పవిత్రమైన పారాయణ (గంథాలు. 

శుకమహాముని శాపగ్రస్తుడైన పరీక్షీన్మహారాజుకు ఏడుదినములలో భాగవతం 
వినిపించి ముక్తికల గజేళాడు. దీనినిబట్టి భాగవత సప్తాహం జరపడం మనవారిలో 
ఒక సంప్రదాయంగా ఏర్పడింది. సంస్కృత భాగవతాన్ని సప్తాహములలో 
సంపూర్ణంగా పారాయణ చేయడం పుణ్యకార్యంగా మనవారు భావిస్తారు. ఇఫ్లే 


8 అంధ వాబ్బుయ వరి చయము 


భారతంలో విరాటసర్వము రామాయణంలో సుందరకాండ పారాయణ చేయడం 
శుభ పదమని హిందువుల విశ్వాసం, 
భారతంలో 18 పర్వాలు, రామాయణ 6+ 1 కాండలు, భాగవతం 12 
స్కంభఛాలు వున్నాయి. 
కథా కావ్యం 
ఇది మతపొరాణిక సంబంధంలేనిది, నీతిబోధకము, దీనిలో సాధారణంగా 
అద్భుత కల్పనలు అలౌకిక సన్ని వేశాలు వుంటాయి. కొన్ని కథాకావ్యాలు : 
దశకుమారచర్శిత - [18 శతా. కేతన, పదిమంది రాజకుమారుల సాహస చర్యలు, 
(యేమవృ త్తాంతములు ఇందు వర్షితములు, దండి గద్య రచన కిది 
కావ్యానువాదము. 
శేయూరబాహుచరిత్ర - 18 శతా. మంచన. నీతిటోధకములైన కథ లిందు గలవు. 
రాజశేఖర కవియొక్క- విద్ధసాలభంజిక నాటిక కిది కావ్యానువాదము, 
వికమార్కచరిత్ర - 15 శతా, జక్కన. విక్రమార్కుని సాహస కార్యాలు వర్ణింప 
బడాయి. 
(a) 
సంహాసనడ్వా[తిం!5 - 16 శతా. కొరవి గోపరాజు. భోజునికి విక్రమార్కుని 
సింహాసనంమీది సాలభంజికలు చెప్పిన 82 కథల సంపుటి. 
పంచతంత్రము - 15 శతా. దూబగుంట నారాయణకవి, తరువాత బైచరాజు వెంకట 
నాథుడు దీనిని అనువదించారు. ఇందులో పశుపక్ష్యాదులు పాత్రలు, 
ఈ కథలు జగత్‌ ప్రసిద్ధమైనవి. 
శుకస ప్పతి _ 18 శతా. పాలకావేరి కదిరీపతి, స్త్రీ పురుషుల చి త్తవృత్తులను తెలిపే 
కథ లివి. 
హంసవింశతి - 18 శతా. అయ్యలరాజు నారాయణకవి. హంసచెప్పిన 20 కథలు, 
శుకస_ప్పతి కథలవంటివి. 
పురాణం 


కవిత్రయ యుగంలో పురాణానువాదం (ప్రారంభమయింది. మారన మార్కం 
డేయ పురాణం ఈ అనువాదశాఖలో మొదటి (గ్రంథం. 


కవి త్రయయుగ ము ఫ్ర 
పురాణం ఐతిహ్యంద్వారా వేడధర్మాలను బోధిస్తుంది. ఇందులో సృష్టి క్రమము, 

పూర్వరాజుల వంకచరిత్ర, అవతార కథలు, కేత్రమాహాత్మ్య కథలు మొదలైనవి 

వుంటాయి. తెలుగులో కేతమాహాత్మ్య గ్రంథాలకు పురాణకథలే ఆదారం. 


పురాణాల్లో భాగవతం ప్రధానమైనది. ఇది భక్తిరసపు ముద్ద. ఇతర 
వురాణాల వలె భాగవతం ఛాందసధో5ణిలో లేక రసవంతములై న కథలతో ఒప్పి 
ఉన్నది, హరివంశపురాణం కూడా అవతార కథలనే చెబుతుంది కాని భాగవతంలోని 
భక్తి భావన ఇందులో లేదు. 


ఎర్రన హరినంళ రచనను మించవలెననే ఉద్దేశంతో నాచన సోనున ఉత్తర 
భాగంలోని రసవంత మైన కథలను (గ్రహించి “నవీనగుణిములతో ఉత్తర హరివంశం 
రచించాడు. పురాణేతివృ త్తమును ప్రదింధీకరించేపద్ధతి ఇతనితో (ప్రారంభమయింది. 


పురాణం ధర్మాన్ని బోధి స్తుంది. చెదపురుగులు పుట్ట పెట్టినట్లుగా మానవుడు 
మెల్ల మెల్లగా ధర్మాన్ని సంగ్రహించాలి, మనిషి మరణించిన తర్వాత భార్యా పుత్రాదు 
లెవ్వరూ తనవెంటరారు, ధర్మంఒక్క కే తన్ను అనుసరిస్తుంది. కనుక (ప్రతిఒక్కరు 
ధర్మం ఆదరించాలి. . 


ధర్మమనేది సంస్కార రూపంలో జీవుణ్ణి అంటిపెట్టుకొని వుంటుంది. 
సంస్కార తారతమ్యములను బట్టి మరుజన్మలో ఉదాత్త మానవజన్మ కాని (క్రిమి 
కీటకాది జన్మకాని కలుగుతుంది. పూర్వజన్మ సుకృతంవల్ల ఇప్పటి శరీరం లభించి 
ననే ఈ జన్మలో చేసిన కర్మవలన భావిజన్మ లభిస్తుంది. జీవితంలో ఏదీ నిర్హేతు 
కంగా జరగదు. ఇదే కర్మపిద్ధాంతం. 


పురాణాను వాదాలు.= కొన్ని: 


మార్కండేయపురాణం - 18 శతా, మారన. 
పద్మపురాజో _త్తర ఖండం - 11 శతా. మడికి సింగన, 
హరివంశం, నృపింహపురాణం _ 14 శతా. ఎర్రన, 
ఉత్తరహరివంశం - 11 శతా. నాచన సోమనం 
విష్ణుపురాణం = 1 శతా. వెన్నెలకంటి సూరన, 


AY—2 





10 ఆంధ వాజ్బుయపరి చయము 


వరాహపురాణం - 10 శతా. నంది మల్లయ, ఘంట సింగయ. 
భాగవతం. _ 15 శతా. పోతన. 
వరాహపురాణం; ఉత్తర నృసింహపురాణం - 15 శతా, 'హరిభట్టుం 


మారన. తిక్కన శిష్యుడు. నాచనసోముడు తిక్కన పరోక్ష శిష్యుడు. ఇతడు 
కొన్నిచోట్ల కవిత్వంలో కవిత్రయమును కూడా మించినాడని “ అలికంబున నక్షేవి 
డాచిన సర్వజ్ఞ "డని స్తుకింపబడ్డాడు, నన్నిచోడ నాచనసోమనలు (ప్రబంధ వర్ణనలకు 
మార్గదర్శకులు, 
౧ 
పద్మపురాణో త్తర ఖండంలో మాఘమాహాత్మ్యమును గురించిన కథలు 
అనేకం వున్నాయి. 


వరాహపురాణం తుళువ నరసనాయకునికి అంకితము. ఇతని కుమారుడే 
కృష్ణ దేవరాయలు. జంట కవులలో నొకడైన ఘంట సింగయ మేనల్లుడు నంది 
తిమ్మన. కనుక. అతనికి చిన్నతనంలో చంద్రగిరి నివాసము, కృష్ణరాయలతో 
సాన్ని హిత్యమును సంభవ మే. 


ఆము క్రమాల్యదలోని భాండిక్య శేశధ్వజ సంవాదం విష్ణుపురాణంలోనిది. 


బసవపురాణం _ బస వేశ్వరుని పురాణ పురుషునిగా భావించి పాల్కురికి సోమన 
దబిసవపురాణం చెప్పాడు. 


శివకవులు 


శంకరుని అదై్వతమతమును ఖండించి రామానుజాచార్యులు (11 శతా) 
వ్వైష్ణవమతాన్నిః శివుడే పరదైవమని బనవేశ్వరుడు: (12 శతా.) వీరశై.వమతాన్ని 
ప్రవ ర్తింప జేశారు. వీ రిద్దరు వర్ణభేవనాలను నిరపించి భక్తి ప్రాధాన్యాన్ని బోధించారు. 
తెలుగువారికి మొదటినుండి అడై ఇతమే బాగా ఒంటబిట్టింది. అయినా మత ప్రచారకుల 
వలన రాజానరం నలన కొంతవరకు ఈ మతాలు ఆంధ్రదేశంలో వ్యాపించాయి, 


వీరశైవ మతవ్యాప్పికి తదు.రచనలద్వారా తోడ్పడి గురుపూజనందిన నుహ 
సీయులు పండితత్రయ మసబడినవారు : (శ్రీసతి పండితుడు, శివలెంక మంచన, మల్లి 
కార్జున పండితారాధ్యుడు. పండితారాధ్యుడు శివతత్త్వసారమనే శ్రైవమత (ప్రతిపాదక 


(గంథక ర్త. పాల్కురికి సోమన కాకతీయ ప్రతావరుద్రుని (12081828) సమకాలికుడు. 


కవితయయుగ ము UL 


ఇతడు భక్తుల కథలను, వీరశైవ మతగురువుల చరిత్రలను ఇతివ్ఫ త్తంగా (గ్రహించి 
నన్నయాదులవలె సంస్కృత భూయిష్టమైన భాషలోగాక (పజావ్యవహోరానికి సన్నిహిత 
మైన జానుతెలుగులో ద్విపద ఛందిస్సులో బసవపురాణ పండితారాధ్య చరిత్రలను, 
ఇంకా అనేక మైన మత(గ్రంథాలను, స్తుతికావ్యాలను రచించాడు. 
సోమన రచనలలో. అక్షరాంకగద్య, బనవోదాహరణము, మృషాధిసళత కము 
భగవదారాధనా పరములైన స్తుతికావ్యాలు. పద్యపాదంలో మొదటి అక్షరాలను 
అకారాద్మికమమున కూర్చుటం అకశ్షరాంక గద్య, నప్హవిధ విభక్తులు వరసగా 
వచ్చేటట్లు కూర్చటం ఉదాహరణ, మకుటనియమంతో నంద సద్యములు చెప్పటం 
శతకం, 
చంపుథు = ద్వివద 
చంపూ కావ్యంలో భిన్నవృ త్తాలు వాడతారు. ద్విసద ఏకవృ త్త రచన. 
పద్యకావ్యంకం టె ద్వివద పొడుకోడానికి అనుకూలంగా వుంటుంది. సోమన 
(శ్రీనాథుల రచనల వలన ద్విపదకు (స్టవాజ్మ యంలో స్థానం లభించింది. కాని ద్విపద 
అన్నా పదకవిత అన్నా సండితులకు చిన్న చూపే, 
ఉదాహరణ కావ్యం 
ఉదాహరణ : ఇది మన వాబ్మయానికి (ప్రత్యేకమైన రచనా (ప్రక్రియ, అఘుకృతి. 
ప్రాచీనకాలంలో పది పన్నెండుకం మె ఎక్కువ లేవు. వీటిలో (ప్రధానమైనవి : 
బసవోదాహరణం _ 19 - 14 శతా. పాల్కురికి సోమన. 


(తిపురాంతకోదాహరణం - 14 శతా. రావిపాటి తిస్పన్న 
చేంకటేకశోదాహరణం . 15 శతా. తాళ్ల పాక 'పెదతిరుమలాచార్యులు. 


కృష్ణో దాహరణం - 17 శతా. అప్పకవి. 
శతకం 
శతకం దై వస్సుతి పరమైన కావ్యం. శృంగార వేదాంత నీతి హాస్య విషయిక 
శతకాలూ వున్నాయి. శతకానికి తెలుగులో మకుటం (ప్రధానం. శతకంలో 100, 108 


లేక 116 పద్యాలు వుంటాయి, కాని సం ఖ్యానియమం అంత (ప్రధానంకాదు. సంస్కృ 
తంలో శతకం వంద క్లోకాలకు మించి వుండవు, మకుటం లేదు. 


శతక వాజ్మయం తెలుగులో టాగా అభివృద్ధి చెందింది, 





13 ఆంధ వాజ్బుయపరి చయము' 

పసిద్ధమైన శతకాలు కొన్ని : 
నర్వేశ్వరశతకం - 18 శతా. యథావాక్కుల అన్నయయ్య.. 
వృషాధిసళతకం - 18 _ 14 శతా, పాల్కురికి సోమన. 
సుమతీశతకం - 18 _ 14 శతా; బద్దెన. 
(ఒంటిమిట్ట) రఘువీరశతకం _ 15 శతా. అయ్యలరాజు తిస్పను. 
కాళహస్రీళ్వరశతకం - 16 శతా. ధూర్జటి. | 
భాస్కరశతకం _ 16 శతా మారన వెంకయ్య. 
దాశరథీశతకం - 17 శతా. కంచెర్ల గోపన్న. | 
కవిచౌడప్పళతకం - 17 శతా, కుందవరపు చౌడప్ప. 
గువ్వలచెన్నశతకం - 17 శతా, గువ్వల చెన్నడు, 
రామలింగేశ్వరశతకం - 18 శతా అడిదం సూరకవి. 
పింహాద్రి నారసింహశతకం . 18 శతా, గోగులపాటి కూర్మనాథుడు.. 
ఆంధ్రనాయకశతకం - 18 శతా. కాసుల పురుషోత్తమకవి. ? 
కృష్ణళతకం _ 18 శతా, నృసింహకవి. 
'వేమనపద్యాలు - 1? శతా, ఇవి కోన్ని'వేలదాకా వున్నాయి, 


4. శ్రీనాథయుగము 


ఈ యుగంలో వెలువడిన (ప్రసిద్ధ కావ్యాలు : 
శృంగొారనై షధం 
హరవిలాసం 
ఫీమఖండం 
కాశీఖండం: 
శివరాత్రిమాహాత్మ go 
పల్నాటి వీరచరిత్ర 


ఢీ నాథుడు 


న 4 


క్రీ డాభిరామం 


(శ్రీనాథయుగము 18 


శివలీలావిలాసం . నిశళ్ళంక కొమ్మన 
నాచికేతూపాఖ్యానం _ దగ్గుపల్లి దుగ్గన 
ప్రబోధచంద్రోదయం _ నంది మల్లియ ఘంట సింగయ 
శృంగార శాకుంతలం, జై మినీభారతం - పిల్లలమర్రి పినవీరభద్రుడు 
నవనాథచరిత్ర (ద్వివదు, హరిశ్చంద్ర (ద్విపద) - గౌరన 
(శ్రీనాథుని రచనలలో శృంగారనై షధం ప్రసిద్ధమైనది. ఇది నలదమయంతుల 
(పేమ _ వివాహకథ. (శ్రీహర్షుని నై షధానికి అనువాదం. (గంథాంతంలో (శ్రీనాథుడు 
తన ఆంధ్రీకరణ పద్ధతిని ఇట్లు సూచించాడు. * అశేషమనీషి హృదయంగమంబుగా 
శబ్దంబినుసరించియు, అభిప్రాయంబు గురించియు, భావం బుసలక్షించియు, రసంబు 
పోషించియు, ఆలంకారంబు భూషించియు, జొచిత్యం బాదరించియుః అసాచిత్యంబు 
పరిహరించియు, మాతృకానుసారంబున చెప్పబడిన ” అని, 


హరవిలానము . శివసంబంధమైన కథలు ఒక దారముతో ముడిదేయబడినో 
పూలదండవలె కూర్చబడినవి : సిరియాలునికథ, గౌరీకల్యాణము, దారుకావనవిహార ము, 
హాలాహలభక్షణము, కిరాతార్డునీయము అను కథ లిందు గలవు, 


ఖీమేశ్వరపురాణము - ద్రాక్ష్షొరామ భీమేశ్వరుని లీలలు వర్షి తములు, ఇందులో 
గోదావరీమండలమును కవి తనివితీర వర్ణించాడు. కాశీఖంఢంకూడా కే! త్ర మాహాత్మ్య 
(గ్రంథమే. 


(క్రీడాభిరామం _ ఇది వీధినాటకం. ఇద్దరు యువకులు ఓరుగల్లు 'పట్టణప్ప 
వీధులలో తిరుగుతూ తాము చూపిన శృంగార దృశ్యాలు వర్ణిస్తారు. .కాకతీయులనొటి 
(ప్రజాజీవితం ఇందులో స్పృటంగా (ప్రతిఫలిస్తూంది. ఇది హేళన కావ్యం. 

పల్నాటి వీరచరిత్ర - ఇది వీరగాథ. ఇతివృత్తం (ప్రజావాజ్మంలోనిది. ఈ 
(గంథం తేట తెనుగులో ద్విపదలో వ్రాయబడింది. గానమునకు గల సమన 
బట్టి, ఇది పదకవిత్వ మనిపించుకుంటుంది. 

నాచికేతోపాఖ్యానం _ నచికేతుని గురించిన ఉపనిషత్‌ కథ. శాంతరస (ప్రధాన 
మైనది. కర్మాచరణము కంటె ఆత్మవిద్య గొప్పదని ఇందులో నిరూపింపబడింది. 

ప్రబోధచంద్రోదయం - కృష్ణమ్మిశుని సంస్కృత నాటకానికి కావ్యానువాదం. 
మానవునిలోని ఉత్తమ ప్రకృతులకు దుష్ట ప్ర పకృతులకు కలిగే సంగ్రామము, వష 


14 ఆంధ వాజి క యవరి చయము 


ప్రకృతులు ఓడిపోతే ప్రబోధచం(ద్రుడు ఉదయించి జ్ఞానోదయమవడము ఇందు 
వర్ణింపబడింది. 

శృంగారశాకుంతలం . ఇందులో కవ మూలభారతకథను, కాళదాసనాటక 
క్రమమును (గ్రహించి, తాను కొన్నిమార్చులుచేసి శృంగారరస్యప్రధానంగా రచించాడు. 
ఇది అనువాదం కాకపోతే “ప్రబంధ” మనదగిన రచన, జె_మినిభారతం భారతాశ్వ 
మేధపర్వకథ. న్యాసభారతంలో లేనికథలు _ చం దహోసునికథ, చండికథ, (ప్రమీల కథ 
మొదలై నవి దీనిలో వున్నాయి. కావ్యం ఆద్యంతము కృష్ణమహిమ వర్థింపబడింది. 


అన్నమాచార్యులు : సాళువ నరసింగరాయలకు పిల్ల లమర్రి పినవీరభ్నద్రునకు 
సమకాలికుడు. శఠకోపయతి శిష్యుడు సంకీర్తనాచార్యుడు. (శ్రీవేంక టేశ్వరుని పై 
వేలకొలది సంకీర్తనములను గానంచేసిన పరమభక్తుడు. 


నవనాథచరిత్ర - నాథ సం పదాయానికి చెందిన తొమ్మండుగురు శివయోగుల 
చరిత్ర, వీరిలో చౌరంగి ( ఒ సారంగ ఒ సారంగధరుడు ) ఒకడు. సారంగధర 
కథ అసలు మహారాష్ట్ర డేశానికి సంబంధించీనది. తెలుగుకవులు దీనిని తెలుగుదేశానికి 
అవతరింపజేశారు. సారంగధర హరిశ్చం[,దకథలు తెలుగువారికి మిక్కిలి ప్రీతి 
పాత్రములు, 

"బేడాంత (గ ౦ఖాలు 

వాపిష్టరామాయణము _ 14 శతా. మడికి సింగన 

వరత త్త్వరసాయనము . 15 శతా, ఈశ్వర ఫణీభట్టు 

సీతారామాంజనేయ సంవాదము _ 18 శతా. సరశురామపంతుల లింగమూర్తి. 


సంకొలన గంభాలు 


మడికి సింగన కూర్చిన సకలనీతిసమ్మతమనే (గంథము విశిష్టమైన రచన. 
ప్రాచీన (ప్రబంధాలనుండి పద్యరత్నములు ఇందులో సేకరింపబడ్డాయి. 


(ప్రబంధరత్నావళి, (పదింధమణిభూషణము - 18 శతా. 


ఆధునికయుగంలో ఇట్టి సంకలన (గంథొలు అనేకం వచ్చాయి. వీటీలో 
వేటూరి ప్రభాకరళాస్త్రిగారి చాటుపద్య మణిమంజరి ముఖ్యమైనది. 


కృవ్ల రాయలయుగ ము 1ఫ్‌ 
(an) 

శ్ర కృష్ణరాయలయు గము 

ఈ యుగంలో రచింపబడిన (ప్రపిద్ద కావ్యాలు : 


రాజశేఖరచర్మిత్ర = మాదయ్యగారి మల్లన 
అము క్రమాల్యడ - కృష దేవరాయలు 
ఆక్‌ ణి 
మనుచరిత్ర - అల్లసాని 'పెదన 
౧ oo 

పారిజాతాపహరణం _ నంది తిమ్మన 

కాళహ _ప్రిమాహాత్మ్యం - ధూర్జటి 

రామాభ్యుదయం - అయ్యలరాజు రామభద్రుడు 

కళాపూర్ణోదయం, (ప్రభావతీ ప్రద్యుమ్నం . పింగళి సూరన 

వసుచరిత్ర - రామరాజభూషణుడు 

పాండురంగమాహాత్మ్యం _ తెనాలి రామకృష్ణుడు 

రాధామాధవం - చింత లపూడి ఎల్లన్న 

కవికర్ణరసాయనం - సంకుసాల నృపింహకవి 

అష్టమహిషీకళ్యాణం - తాళ్లీపాక చిన్నన్న (ద్విపద) 
తెలంగాణాలో = గోలకొండ ప్రభువుల ఆశ్రయంలో : 

నిరంకుళోపాఖ్యానం . కందుకూరి రుద్రకవి 

తపతీసంపరణో పాఖ్యానం = అద్ధంకి గంగాధరకవి 

వై జయంతీవిలాసం - సారంగు తమ్మయ 

విప్రనారాయణదరిత్ర = చదలువాడ మల్లన, 


కృప "దేవరాయలు 
ర్‌ం 


చరిత్రకారుల పరిశోధనవలన తెలియవచ్చిన రాయల జీవిత విశేషాలు : జననం 
1465 ప్రాంతం. రాజ్యాభిషేకం 1503 (కృష్ణాష్టమి: ఆగస్టు 7), విర్యాణం 1528. 








16 ఆంధ వాబ్బయవరి చయము 
చంద్రవంశం 
నరసనాయకుడు 
| 
| | | 
తిప్పాంబకు నాగాంబకు ఓబాంబకు 
వీరనరసింహరాయలు కృష్ణదేవరాయలు (శ్రీరంగరాయలు 
అచ్యుత దేవరాయలు 


కృష్ణరాయల దేవేవలు : చిన్నాదేఏ (తల్లి దం[డ్రులెవరో తెలియదు, తిరుమల 
దేవి (శీ ('్రురంగపట్నం రాజు కూతురు), తుక్టా దేవి (లక్క ఇ లక్షీ, ఉత్కల 
గజపతి రాజు కూతురు, అన్నపూర్ణాదేవి (వివరాలు తెలియదు). 1515 లో తన 
కూతురు తిరమలాంబను ఆక్వీటి రామరాయలకిచ్చి వివాహం చేశారు. 1516 లో 
రాయలకు తిరునులాందినలన కుమారుడు జనించాడు కాని ఆ సంతానం దక్కలేదు. 


రాయలకు కళాభిమానము, కవిత్వపోషణము వారనక్వంగా వచ్చిన గుణాలు. 
తండ్రి నర ననాయకుడు కవిపండిత పోషకుడు. రాయలబాల్యం చంద్రగిరిలో గడిచింది. 
తాను రాజు అవుతానని అతడు అనుకొని వుండడు. అన్న వీరనరపింహరాయ 5 
ఆకస్మిక మరణంనలన తను పరిస్టితుల (పభావంవలన రాజు అయాడు. కనుక 
రాజ్యాధికారం సహించే వరకు సిశ్చింకగా కావ్యశాస్త్ర వ్యాసంగంలోను పెద్దల 
గోష్టిలోను, రాచకార్యాల్లోను పాల్గొంటూ కాలం గడిపాడు. తిమ్మరుసు ఇత్‌ని 
గురువు. పెద్దన తిమ్మనలు చంద్రగిరిలో బాల్యమి(తులై వుండడానికి అవకాశం వుంది. 
వీరు ఇంచుమించు సమవయస్కులు. 1008 లో రాజ్యానికి వచ్చేసరికి తాను సకల 
విషయములలోను పరిపూర్ణ సామర్థ్యం సంపాదించాడు. పదిసంవత్సరాల్లో (1510 _ 
1520) శ్యతురాజులపై విజయములు సాధించి సాహిత్యరంగంలోను తన ఆధిపత్యం 
నిరూపించి సాహీతీ నమరంంగణ సార్వభౌము డయాడు. 


రాయల భువనవిజయ సభామంటపంలో సాహిక్య గోవులు జరిగేవి. ఇతని 
ఆస్థానంలో అష్టదిగ్గజములనే ఎనమండుగురు కవి శ్రోస్టు అంతవాడు; అల్లపాని 
పెద్దన, నంది తమ్మన, ఆయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి; మాదయ్యగారి మల్లన, 
తెహౌలి రామకృష్ణుడు, పింగ నూరన, wa, వీరుగాక సంస్కృత 
తమిళ కన్నడ కవిపండితులుకూడా వుండేవారు, రాయలు జై జైత్రయాత్రకు వెళ్లేటప్పుడు 





కృష్ణ రాయలయుగ ము 17 


పెద్దన, తిమ్మన, మాదయ్యగారి మల్లన మొదలైన కపులను తనతో తీసుకొని 
వెళ్ళేవాడట, యుద్ధ విరా మసమయంలో ' సాహిత్యగోష్టి జరిగేది. 

రాయలు 1524 లో కుమారుని రాజుచేసి తాను మంత్రిగా రాజ్యపాలనం 
(ప్రారంభించాడు. కాని రాజ్యాభిషేకోత్సవాలు ఇంకౌ జరుగుతూవుండగా నే pn 
బాలరాజు వ్యాధ్శిగస్తుడై మరణించాడు. తిమ్మరుసు విషప్రయోగంచేసి దంరందారన్ను. 
చెప్పుడుమాటలు విని రాయ లాతవిని చెరబెట్టి కండ్లు పీకించినట్లు కథలు ye 
వున్నాయి. దీని నిజానిజము లేమైనా లాయే చివరిరోజుల్లో అశాంతి యేర్సోడిం 
దన్నది వాస్తవం. (వేదం వేంకటరాయకొస్రి (మనుమడు) ఆము క్రమాల్యద సం 
వ్యాఖ్య - ద్వితీయము ద్రణ క్ల ఉపోద్దాతం). 


మోది (గ్రంథాలను గూర్చిన వివరాలు 


ఆముక్తమాల్యద = (తాను) కొప్పున ధరించి తీసిన పూదండను దేవునికి 
సమర్పించిన కన్య - గోదాదేవి (= ఆండాక్‌ ) శ్రీరంగేజిని వివాహమైన కథ. 

మనుచరిత్ర - స్వారోచిష మనుసంభవ కథ, ఇందులో మొదటి మూడాశ్వాపా 
లలో వరూధినీ (ప్రవరాఖ్యము అతి రమణీయమైన ఘట్టం. 

పారిజాతాపహరణం - (శ్రీకృష్ణుడు పారిజాతవృక్షాన్ని స్వర్గలోకంనుండి తెచ్చి 
సత్యభామయింట నిలుపుట ఇందలి కథావస్తువు. 

ఆము క్రమాల్యద _ మనుచరిత్ర . పారిజాతాపహరణము. ఇంచుమించు సమ 
కాలంలో రచింపబడినట్లు తోస్తుంది. 

రాజశేఖర చరిత్ర - రాజశేఖర కాంతిమతుల వివాహము ఇతివృత్తం. కథ 
చిన్నది. (వబంధ వర్ణనలతో (గంథం పెరిగింది. 

కాళహ _స్తిమాహాత్మ్యము - కేత్రమాహాత్మ్య కథలు. 

రామాభ్యుదయం - (వ్రబంధరూపం దాల్చిన రామాయణ కథ. 

కళాపూర్ణోదయం _ సి. ఆర్‌, రెడ్డిగారి (ప్రశంస అందుకొన్న కావ్యము, 
విశ్వరూపముదాల్సిన ఆది సంపతుల శృంగారము ఇందలి ఇతివృత్త త్రము. ఇందులో 
నాయికయెన కలభాపిణి 'ేశ్య. కల్పిత కథ. (ప్రపంచ వాజ్మయంలోనే ఉ తమో త్త 
మములైన కావ్యములలో ఒకటిగా నెన్నదగినదని ప్రశ ంసింసదిడింది, 


AV—3 

















18 అంధ వాబ ) యవరి చయము 


(సభావతీ (ప్రద్యుమ్నం. శ్రీకృష్ణుని కొడుకు (వద్యుమ్నుడు రాక్షసరాజు 
కూతురు (ప్రభావతిని వివాహమాడిన కథ. ఈ కావ్యంలో శుచిముఖి (ఆడహంపి) 
నంటి ప్రక్ఞామూర్తి ఆంధ్రవాజ్మయంలో మరెక్కడను లేదు. ఇది కథలో నాయికా 
నాయకుల మధ్య దౌత్యం నడుపుతుంది, 


వసుచరిత్ర _ శు క్రినుతీ కోలాహలుల తనయుడు వసురాజు గిరికను వివాహ 


మాడిన కథ. భారతంలో ఉపరిచరవసువు కథ దీనికి మూలం. దీని ననుసరించి 
“పిల్ల వసుచరిత్రలు ” బయలుదేరాయి. 


పాండురంగమాహాక్మ్యం - బాలకృష్ణుడు పాండుకంగడై వెలసిన వుండరీక 
కేత్రంయొక్క_ (ప్రభావాన్ని చెప్పే కథలతో కూడినది. వీటిలో నిగమశర్మ కథ 
(ప్రపిద్ద మైనది. 


కవికర్ణరసాయనం క సూర్యవశజుడై న మాంధాతృచ(క్రవ ర్తి వృ త్తాంతం. 

వై జయంతీవిలాసము  వైస్టవభక్తుడైన విప్రనారాయణుని డేవదేవి అనే 

విప్రనారాయణచరిత్ర | వేశ్య లోబరచుకొన్న కథ వై జయంతీవిలానంలో 
మోహళ్ళంగార వృక్షానికి బీజం నాటబడింది. 

తెనాలి రామకృష్ణుడు వికటకవి అని ప్రతీతి. ఇతనిని గూర్చిన కథలు తెలుగు 
దేశంలోనే కొక దక్షిణదేశం అంతటా ప్రచారంలో వున్నాయి. 


వంచ క్పొవ్వాశాల్లు 


శృంగారనై షధము, మనుచరిత్ర, అము క్ర మాల్యద, వసుచరిత్ర, పాండురంగ 
మాహాత్మ్యము _ ఇవి తెలుగులో పంచకావ్యాలు. వెనుకటిరోజుల్లో సాహిత్యజ్ఞానం 
అలవరచుకోడానికి పంచకావ్యాలు చదివేవారు, 


శేమకావ్యం = అచ్చ తెనుగు కావ్యద 


పూర్వకవులు తమ రచనలలో అక్కడక్కడ శ్లేషపన్యాలు, అచ్చ తెనుగు 
సద్యాలు వాడడం చూసి 16 వ శతాబ్దంనుంచి కవులు ప్రత్యేకం శ్లేషకావ్యాలు, అచ్చ 
తెనుగు కావ్యాలు (వ్రాయడం మొదలు పెట్టారు, వీటిలో శిల్ప (ప్రొఢిమే కావి 
రసప్పషి లేదు, 





కన రాయలయుగ ము 19 
ద వర్తి కావ్యాలు ; 
రాఘవపాండ వీయం - పింగళ సూరన. 
హరిశ్చంద్రనలో పాభ్యానం _ రామరాజభూషణుడు. 
నై_షధపారిజాతీయం - కృష్ణాధ్వరి. 
త్ర కరి కావ్యము : 
యాధవ రాఘన పొండవీయం - నెల్లూరు వీర రాఘసకవి. 
అచ్చ తెనుగుకావ్యాలు | 
యయాతిచరి(త్ర _ పొన్నగంటి తెలగన. 


ఆచ్చతెనుగురామాయణం ౫ పంతము 
వీలాసుందరీపరిణయం | క. 


కావ్యవబంధముల తారతమ్య వరిశీలన 


1. ఆంధ్రీకరణము : స్వతం[(త్రరచన. 


చ. సమంగా పురాణేతివృ త్రం కథావస్తువు ; 
పురాణకథ లేక కల్పితకథ కథావస్తువు. 


శి. ధీర(ప్రకృతిగలవారు నాయికానాయకులు : 
మధుర (పకృతిగలవారు నాయికానాయకులు. 


4. శాంత వీరరసములకు (ప్రాధాన్యం : 
శృంగారరసమునకు (ప్రాధాన్యం. 


ర, ఉపమ రూపకము, స్వభావోక్తి అలంకారముల వాడుక అధికము: 
వీటితోపాటు ఉక్సేేక్షు అతిశయో కుల వాడుక అధికము. 


6. కథాప్రధానములు : వర్ణనా (ప్రధానములు. 
7. సులభ సామాన్యమైన శైలి; పాండిత్య 'ప్రకర్షకై (ప్రొఢమైన శైలి, 
శ. ధర్మ(ప్రతిపాదనము కవుల ఆదర్శం : 
ఆనందదాయకత్వము కవుల ఆదర్శం. 
(అండవిల్లి లక్ష్మీరంజనం. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము] 


20 ఆంధ వాజ్బుయవరి చయము 


పూర్యకవుల (వబంధధోరణి 
ప్రబంధం హఠాత్తుగా రాయలయుగంలో బయలుడేర లేదు. అంతకుపోర్వ్తుం 
నుంచి పరిణామం చెందుతూవచ్చింది. 


తిక్కన (ప్రబంధమండలి బంధము, నాచనసోముని నవీనగుణ _పదర్శనము 
ఎర్రన సూక్తి వైచిత్రి జక్కన మంచనాదుల ఆనుహాదములలో అంధ్రతాముద 
(శ్రీనాథుడు హారవిలానములో చూపిన మాలాకారితనము? (శ్రీనాథ పినవీరనల రచనలలో 
శృంగారరస (ప్రాధాన్యము మొదలై నవి పూర్వకవుల రచనలలో (ప్రబంధ లక్షణోలా, 


6. నాయకరాజులయుగము 


ఈ యుగంలో వెలువడిన (ప్రపిద్ద కావ్యోలు 
తంజావూరు రాజ్యమున వెలసినవి : 
రామాయణం? వాల్మీకిచరిత్ర = రఘునాథనాయకుడు, 
విజయవిలాసం? సారంగధరచరి.త్ర - చేమకూర వేంకటకవి, 
మోహశ్ళంగార కావ్యాలు : 
రాజగోపాలవిలాసం _ చేంగల్వ కాళకవి. 4 
మన్నారుదాసవిలాసం, ఉషాపరిణయం . ర ౦గౌజమ్మ. 
మధుర రాజ్యమున వెలపినవి : 
సత్యభామాసాంత్వనం - లింగనమథి కా మేళ్వరకవి. 
రాధికొసొంత్వనం - ముద్దుపళణి, 
ఆహల్యాసం క్రదనం - సముఖం వేంకటకృష్ణప్పనాయకుడు., 
తారాశశాంక విజయం . శేషం వేంకటపతి. 
చెంజి : 
కువలయాశ్వచరిత్ర _ సవరం చిననోరాయణరాజుం 
పుదుక్కోట : + 
పౌర్యతీపరిణయం . రఘునాథి తోండమాన్‌, 
ఉత్తరాంధ్రంలో : 
బహుకాశ్వచరిత్ర దామెర్ల వెంగభూపాలుడు. 
తక్మి శీసరిణయం, రాజశేఖరవిలానం - కూచిమంచి తిమ్మ కపి, 


నాయక రాజులయుగ ము 21 


వేమనయోగి _ (ప్రజాకవి. చేశకాలములు నిశ్చయంగా తెలియవుకాని ఇతడు 
17 శతాబ్దము, కడప్నప్రాంతమునకు చెందినవాడు కావచ్చును, ఆటవెలదిలో, తేట 
మాటలలో సంఘదురాచారాలు, మూఢనమ్మకాలను విమర్శించి జీవితపర మార్చాన్ని 
ప్రజలకు బోధించాడు. 


వచన కావ్యాలు 


ప్రబంధయుగంవరకు కావ్యం అంటే పద్యకావ్యం అనే ఆర్థం. వచన రదన 
ఒక (ప్రజ్ఞకాదని అప్పటివారు భావించేవారు. 16, [7 శతాబ్దంనుంచి వచన (గ్రంథాలు 
బయలుదేరాయి. మధుర రాజుల ఆశ్రయంలో వచన రచన బాగా అభివృద్ధి చెందింది. 
ఇది = జనసామాన్యానికి అందుబాటులో వుండేటట్లు వాడుకభాషలో వ్రాయబడినవి 
కొన్ని, విద్యావంతులకోసం గ్రాంధికభాషలో (వ్రాయబడినవి కొన్ని. 


వ్యవహారికభాషార చనలు : 
మాఘమాహాత్మ్యం, (శ్రీరంగమాహాత్మ్యం - విజయరంగ నొక్కనాథుడు. 


గ్రాంధికభాషారచనలు : 

విష్ణుపురాణం - తుపాకుల అనంతభూపాలుడు, 

ధేనమాహాత్మ్యం = లింగననుఖి కామేళ్వరకవి. 

జైమిసీభారతం, సారంగధరచరిత్ర - నముఖం వేంకటకృష్ణప్న నాయకుడు. 

వాలాస్యమాహాత్మ్యం _ రామభద్రకవి. 

ఇవిగాక భారత భాగవత రామాయజములకు పెక్కు వచనానువాదాలు 
'వెలువడాయి, కొందరు రచయితలు ఆంధ్రీకరణములను మూలంగా తీసికొని 
ఆనుపనించాడు. కొందరు నంస్కృత మూలములను ఆనువదించారు, 


యత్‌ గానాలు 
యకులవే జాతివారు కులవృ త్తిగా గ్రహించి చేసిన గానము, వా రాడిన 
(ప్రదర్శనము యక్షగానంగా 'ప్రపిద్ధికెక్కింవె. మొడటి నృత్యగీతప్రధానమై (క్రమంగా 
ఇది సంభాషణాత్మక మైన రూపకమయింది. 
యక్షగానం దేశీయమైన రూపక రచన, మార్షరూవకమున కున్నట్లు దీనికి 
విర్ణిష్టమైన లక్షణం లేదు. ఇందులో అనేకవిధాలైన గేయ రచనలు చేర్తాయి. 


32 ఆంధ వాబ్బయవరి చయము 


రాయలకాలంలో యక్షగాన (ప్రదర్శనలపై అభిరుచి పేరగడంవలన కొందరు 
భాగవత మేళాలుగా ఏర్పడి సంచారం చేస్తూ (ప్రదర్శన లిచ్చేవారు. మనకు లభించిన 
'మొదటి యక్షగానం రాయలకాలంనాటి రుద్రకవి రచించిన నుగీకవిజయం. 

తంజావూరు నాయకరాజులు యక్షగానములను ప్రోత్సహించారు. రఘునాథ 
నాయకుని రుక్మిణీకృష్ణ వివాహయక్షగానం అలభ్యము. విజయరాఘవసాయకువి యక్ష 
గానాలు 20 దాకా వున్నాయి. రాజగోపాలవిలాస నాటకము, ఉషాపరిణయ నాటకము? 
రఘునాథాభ్యుదయ నాటకము, మోహినీవిలాస నాటకము, పూతనాహరణ నాటకము, 
మొదలై నవి. . 

_ఇతరకవుల రచనలు : 
మన్నారుదాసవిలాసనాటకం - రొ ంగాజమ్మ. 
త నృ దానమహ 
ంజాపురాన్నదానమహానాటకం కోనేటి దీక్షితుడు. 

విజయరాఘవకల్యాణం | | 

విజయరాఘవుని కునూరుడు మన్నారుదేవుడు హేమాబ్దనోయికొ న్వయం 
వరము 1వాళాడు. 

మధురలోని కవుల రచనలు అలభ్యములు. 

మహారాష్ట్ర రాజులు స్వయంగా యక్షగాన కదర్షలై ఆస్థానకవులచే . అనేక 
యక్షగానములను రచింపజేశారు. 

యక్షగానంలోవి దేశీయ రచనారీతు. లిప్పటికీ పామరజనన్రీలు పాడుకునే 
పాటల్లో విలిచివున్నాయిం 


7. సంధీయుగము స్‌ 
-ఈ యుగంలోనీ కోన్ని (ప్రసిద్ద కావ్యాలు : 
హంసవింశతి - ఆయ్యలరాజు నారాయణకవి. 
శుకసప్తతి - పాలకావేరి కదిరీపతి. ఈ రెండూ కధాకావోక్థిలు. ఇవీ నొటీ 
పౌంఘీక పరిస్టితులను చక్కగా (ప్రదర్శి స్తున్నాయి. 
సీతారామాంజనేయసంవాదం - పరశురామవంతుల లింగమూర్తి వేదాంత 
క్రగంథఠం- 


నసంధియుగ ము 28 


వేదాంతర సాయనం - మంగళగిరి ఆనందకవి. క్రీస్తు జీవిత కథ. 

రంగరాయచరి త్ర - దిట్టకవి నారాయణకవి.. ఇది బొబ్బిలియుద్దమును (1767) 
వర్షించే వీరరస ప్రధానమైన కావ్యం. 

రామాయణం - వావిలికొలను సుబ్బారావు. ఇతడు ఒంటిమిట్ట కోదండ 
రామస్వామి భక్తుడు. 

సీజరుచర్శిత - వావిలాల వాసుదేవశాస్రీ. ఆంగ్లమునుండి అనువాదము. 

భారత భాగవత రామాయణములు _ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి యథామాతృ 
కానువాదాలు. 

వానారాజసందర్శనం _ తిరుసతి వేంకటకవులు. 


కొన్ని ప్రసిద్ధ శతకాలు : 
సూర్యశతకం - యుంగూమారుతము వేంకటసుబ్బకవి. 
భ_క్తచింతాముణిశతకం జ వడ్డాది సుబ్బారాయడు. 

కొన్ని ప్రసిద్ధ యక్షగానాలు : 
నొకాచరిత్రం _ త్యాగరాజు, 
ధర్మపురి రామాయణం - శేషాచలకవి, 

కొందరు వాగ్గేయకారులు : 
త్యాగరాజు - తన కీర్తనలకు రాగం నిర్ణయించటంలో శ్రద్ధవహించారు. 
శ్యామళాన్తి - త్యాగరాజువలెనే అనేక కీర్తనలు రచించారు. 
పోతులూరి వీరబ్రహ్మం - తత్వాలు (వేవాంతపదములవంటివి). 

కొన్ని (ప్రపిద్ద నాటకాలు ; 
మంజకీమధుకరీయం - కోరాడ రామచంద్రశాన్త. ఇది తెలుగులో మొదటి 

వ్వతం|(త్ర నాటకం. 

ప్రతాపరుద్రీయము, బొబ్బిలియుద్ధము _ వేదం వేంకటరాయశాస్త్రి. 
విషాదసారంగధర, చీ త్రనశీయము ౬ ధర్మవరం రానుకృష్ణమాచోర్యులు. 
గయోపాఖ్యానం = చిలకమర్తి లక్ష్మీనరసింహం, 
పాండవోద్యోగవిజయాలు = తిరుపతి వేంకటకవులు. 
కన్యాశుల్కం - గురజాడ అప్పారావు, 























24 అంధ వాజ్బయవరి చయము 
(ఈ 
వదన రచన : 


మొదట్లో వేదాంత, మత, శాస్త్రగ్రంథములు వాడుకభాషలో (వ్రాయబడేవి. 
నిన్నయనూరి కాలంనుంచి కళాశాలల్లో (గ్రాంధిక రచనలు పాఠ్య(గంథములుగా 
ఉపయుక్తం కావడంతో (గ్రాంధిక రచనకు (ప్రాధాన్యము, వ్యా ప్తి (ప్రాప్తించింది. 

ఈ యుగంలో కందుకూరి విరేశలింగము పాళ్చాత్య పండితులు ఆ(ధ్రభాషా 
వాజ్మయములకు చేపిన సేవ అమూల్యమైనది. 


8. ఆంధ కావ్యరచనాసం(పదాయాలు 


1. (శ్రీకారంతో కావ్యాన్ని (ప్రారంభించటం _ (శ్రీ = లక్ష్మి, మంగళ దేవత. 
డీ - విశేషణరూపంనుండి ఏర్పడిన వే శేయస్‌?ా శ్రేయస్సు, (శ్రేష్టం (శేష్టము శద్దాలు, 
మూడువేల సంవత్సరములనుండి భాషలో అత్యధికమైన వాడుకగల శబ్దం ఇది. 


2. ఇష్టడేవతాస్తుతి _ నన్నయ భారతరచన సంస్కృతంలో త్రిమూర్తి స్తుతితో 
ప్రారంభ మవుతుంది. తిక్కన తన భారతంలో తెనుగుపద్యంతో హరిహరనాథుని 
స్తుతించాడు. సామాన్యంగా ఇష్టదైవంతోపాటు గణేశ సరస్వతీస్తుతి కావ్యాదిని 
వుంటుంది. నాదనసోమనతో కృత్యాది పద్యంలో శృంగారం ప్రవేశించింది. 


8. పూర్వకవి స్తుతి _ తెలుగు వాజ్మయం (ప్రాయికంగా అనువాద వాజ్మయం 
కనుక సంస్కృత కవులను స్మరించటం అవళ్యాచరణీయ మయింది. తెలుగు 
కవులలో నన్నయను తిక్కన నన్నయ తిక్కనలను ఎర్రన, కవిత్రయమును 
అనంతర కవులు స్తుతించారు. 


భిన్న మతాభివి వేశముదేత పాల్కురికి సోమనాథాది శివకవులు భవికవులను 
స్మరించలేదు $ వారిని వీరూ స్మరించలేదు, 


4. కవితాశయములు - కొందరు కవులు స్వీయకవితా ధర్మములను చెప్పు 
కొన్నారు. నన్నయ తన రచనలో ప్రసన్న కథా కలితార్థయుకక్తిః అక్షర రమ్యత 
అనువానిని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. కొందరు సాహిత్య ధర్మములను సాధార 
ణంగా చెప్పి తమ కవితలో ఇవి ఉన్నాయని ధ్వనింపజేశారు. ఉదా పాల్కురికి 
సోమన : అల్బాతరముల ననల్పార్థరచన కావించుటయకాదె. కవివివేకంబు, అని, 


| 


శాన్యర చ నానంవ చాయూలు ; 25 


5. కుకవి నిరసనము _ కావ్యావతారికలో ఇదికూడా ఒక సంప్రదాయంగా 
ఏర్పడింది. నన్నిచోడుడు కుమార సంభవంలో “చెరకు విడిచిన రసమున శకెరగిరాక 
పిప్పి కరిగెడు నీగలపెల్లువోలె” అని కుకవులను ఈగలతో పోలుస్తాడు. 


6. స_ప్పసంతానపతిష్గ = ప్పృతుడు, దేవాలయము, తటాకము, నిధి, వనము, 
అ(గహారము, కృతి . ఇవి న నసంతానములు. వీటిని (వతిస్టించటంవలన యశస్సు, 
యశస్సువలన న్వర్షలోకనివాసము కలుగుతుందని మనవారి విశ్వాసం. వీటిలో 
కాలవశళమున భిలముగాకుండునది కృతి ఒక్కటే గనుక స్నప్పనంతానాల్లో కృతియే 
ఉ త్తమసంతానంగా భాపింసబడింది, 


అంకిత మిచ్చుట _ సర్వలక్షణ లక్షితమైన కావ్యమును కుమా ర్హిగా భావించి 
కృతిపతికి అంకితమివ్వటమనేది తెలుగు వాజ్మయంలో ఒక విశిష్టమైన సంప్రదాయం. 
ఇది తిక్కనకాలంనుంచి కనబడుతున్నది. నన్నయ రాజరాజుకు, భారతం 
వినిపించెనేకాని ఆంకితమివ్వలేదు. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని తన 
(ప్రభువైన మను మసపిద్దికి అంకిత మి వ్చాడు. 


కవికి కృతి కుమార్తె. కాగా కృతిభర్త అల్లు డవుతాడు. ఆనాడు సంఘంలో 
కృతిపతిత్వం గౌరవహేతువు. కృతిప్రదానం కన్యాదానంవలె ఒక ఉత్సవంగా జరిగేది. 
రాజులు; వారి ననుసరించి ప్రభుత్వోద్యోగులు “ మన్నామాంకితంబుగా కృతిసెప్పు” 
మని కవిని అర్థించేవారు. నామాంకి3మనే మాట వ్యవహారంలో * అంకిత * మై 
అంకితముచేయటమనే పలుకుబడి ఏర్పడింది. కొందరు కవులు (ప్రభువునకు గాక 
గురువునకో ఇష్టదై వమునకో అంకితం చేశారు. 


కేవలము ధనార్జనపరులై న కవులూ కొందరున్నారు. వారిని నిరసిస్తూ చెప్పిన 
పద్యాలు * బాలరసాలసాల .... ” వంటివి. 
7. షష్ట్యంతములు ౬ వివాహంలో ఉభయకులపశంస ఉన్నట్లు కావ్యావ 
© ౧ 
తారికలో కృతిపతి కృతిక _ర్హ్భ వంశవర్షనం వుంటుంది. కృతిపతి గుణములను 


షష్యంత విశేషణములతో కందపద్యాల్లో వర్ణించటం తెలుగు వాజ్మయంలో ఒక 
రు 
ప్రత్యేకమైన ఆచారంగా ఏర్పడింది? 


8. ఆశ్వాపాంతపద్యాలు _ ఆళ్వాసాంతంలో వృత్తము? తరువాత కందము; 
ఆటుతరువాత ఒక విశేషవృ త్తము (మాలిని, స్వాగతము మొదలై నని వాడతారు. 


AV—4 

















26 c నరిచయము 
ఆంధ వాబ్బుయ రి 


ఆశ్వాసాద్యంతాల్లో కృతిపతి సంబోధన వుంటుంది, 


ఆశ్వాసాంత గద్య = ఆళ్వాసం సమా ప్తమైనట్లు చెపే స్స ఆశ్వాసాంత గద్యలో 
సంగహంగా కథావిషయము కవినామము చెప్పబడుతుంది. సాహిత్యవిషయం కూడా 
ఉండవచ్చును. .ఆశ్వాసాంతగద్యలో కాలక్రమమున స్వోత్కర్ష పెరిగింది. ఈ 
నో్య్వోత్కర్లకు నాచన సోమన ఆద్యుడు. నన్నయ తిక్కన సోమనల ఆళ్వాసాంత 
గద్యలను పోల్చిచూడండి : 


నన్నయ - సకల సుకవిజనవినుత నన్నయభట్టు (ఆంధ్రమహాభారతం). 


తిక్కన _ శ్రీమదుభయకవిమిత్ర డకొమ్మనామాక్యపుత్ర బుధారాధనవిరాజి 
తిక్కన సోమయాజి (ఆంధ్రమహాభారతం). 


నాచన సోమన - శ్రీమత్‌ సకలభాషాభూషణ సాహిత్యరనపోషణ సంవిధాన 
చక్రవర్తి సంపూర్ణకీ ర్తి నవీనగుణననాధ నాచన సోదునాథుడు (ఉ త్తరహరివంశం). 


కృష్ణదేవరాయలు ఆము క్రమాల్యదలో 'ఆశ్వాసాంతమున ఇతర కవులనలె 
గద్యమును చెప్పక పద్యం చెప్పి తని రాచఠీవిని (ప్రకటించుకొన్నవాడై నాడు. 


9, తెలుగువ్యాక రణం J కావ్యభాష 


నన్నయ ఆంధ్రళబ్ద్బ చింతానుణి (వ్రాయటంచేత శబ్దశాసనవిరుదం కలిగిందని 
పూర్వపండితుల అభిప్రాయం. నన్నయకు శబ్ద్బశాసన బిరుదం (ప్రొఢకవిత్వరచనచేత 
వచ్చిందిగాని వ్యాక రణరచన చేత రాలేదు. ఆం ధశబ్దచింతామణి మధ్యయుగంలో రచింప 
బడి వుంటుంది, దీనికి పూరక గంథం అధర్వణవారికావళ, ఈ రెండింటిపై వ్యాఖ్యానం 
అహోబల పండితీయం. సూత్రము, కారిక, వ్యాఖ్య _ మూడూ సంస్కృతంలో 
వున్నాయి. నాడు సంస్కృత రచన గౌరవహేతువు. 


లక్షణం తెలుగుపద్యంలో చెప్పడం దేశీయసం(ప్రదాయం. ఈ సంప్రదాయానికి 
చెందిన రచనలు : కేకన ఆం[ధ్రభాషాభూషణం (18 వ శతా), పెద్దన కావ్యాలంకార 
చూడామణి (1100). గణపవరపు వెంకటకవి _ సర్వలక్షణ శిరోమణి (17 వ శతా) 
మొదలై నవి. పెద్దన వ్యాకరణ చృందోలంకారాలు మూడూ చెప్పాడు. మార్గనాటకం 
మనకు కక ఇతడు నాటకలక్షీణం చెప్పలేదు, 


మడా నానన మ. పే వేసుకో 


కొన్ని వివరాలు 27 


16 వ శతాబ్దంలో రామరాజభూషణుడు కావ్యాలంకౌరసం గహ మనే కావ్య 
శాస్త్ర (గంథమును రచించాడు. దీనిలోను నాటక (ప్రకరణం లేదు, 

కావ్యశా స్తమునకు ఆలంకారళాస్త్ర మని పేరు 

శన ఆ 

నన్నయ తనకాలంలో ఉన్న శస్టభాషలో భారతం రచించాడు. నన్నయ (పయో 
గమును తిక్కన ఎ్యరనలు ఈ 5వ్షిలియమును అనంతర కవులు అనుసరించారు. భారత 
భాషను ప్రయత్నపూర్వకంగా అభ్యసించి భారతరచనా సంప్రదాయాలను పొటిందడం 
వలన కావ్యభాష అన్నది ఒకటి ఏర్పడింది. ఈభాష వ్యావహారికభాషకు దూరంగా నే 
వుంటూవచ్చింది. నన్నయనుండి చిన్నయవరకు భాష ఒక్కవిధంగానే వున్నదన్న 
మాటకు అర్థం ఇది, వ్యావహారికభాష మారినంత వేగంగా కావ్యభాష మారడు కనుక 
కాలక్రమాన వీటికి అంతరం పెరిగింది. 


అయితే మార్గకవులు పూర్వభాషను ఎంత జాగ త్తగా అభ్యసించినా వ్యనహార 
బిలంవలన సమకాలపు వాడుకరూపాలు కొద్దోగాపో స్ప కౌవ్యభాషలో (ప్రపేశించకపో లేదు 
మార్గ సంపదాయానికి భిన్నమైన రచనలలో _ అన్నమాచార్యుల రచనలవంటివానిలో _ 
వ్యావహారికరూపాలు బాహాటంగా వాడబడ్డాయి. (క్రమంగా 15. వ శతౌబ్దంనుంచి 
భాపాసాంకర్యం ఎక్కువయింది. "శబ్దముల 
సాధుత్వాసాధుత్వములను గూర్చిన చర్చలూ, అఖప్రాయభేవాలూ - ఇవన్నీ Se 
జీవద్భాషా వాబ్మయానికి తప్పనశ్లే తెలుగుకీ తప్పలేదు. 

భాష ఇంతగా మారినప్పుడు ఆధునికభాషే కాన్యరచనోపయోగి కాదగుననే 
ఆభిపాయం విద్యాధికులలో ఏర్పడి, ఈ శతాబ్ది ప్రారంభంలో ఒక ఉద్యమరూపం 
దాల్చింది. తత్ఫలితంగా నేడు కవులు, రచయితలు ఆధునికభాషనే వాడుతున్నారు. 
విద్యాలయాల్లోను పఠనపాఠనా ల్లో ఆధునిక భాష అంగీక రింపబడింది, 


aah ry ప్ర పయోగాలు, అసశబ్దాలూ, 


10. ఆంధవాజ్మ్యయము జ కొన్ని వివరాలు 


చారి తిక కావ్యాలు 
సిద్దేశ్వరచరి త్ర _ 16 శతా. కాసె సర్వవ్ప 
కాక తీయరాజనంశ చరి త్ర. 




















28 


ఆంధ వాబ్భియవరి చయము 
కృష్ణరాయవి జయము _ 18 శతా, కుమారధూర్డటి 
కృష్ణ దేవరాయచరి త్ర, 
రామరాజీయము - 17 శతా. అందుగుల వెంకయ్య 
ఆర్వీటిరాజుల వంశచరిత్ర. 


% 


N 
రంగరాయచరిత్ర - 18 శతా. దిట్టకవి నారాయణకవి 
1707 లో జరిగిన బొబ్బిలియుద్ధ వృ త్తాంతము. 


తొండమాన్‌ వంశావళి - 19 శతా. నుదురుపాటి వెంకనార్యుడు 
తొండమాన్‌ రాజుల చరిత్ర. 


వెలుగోటివారి వంశావళి - 18 శతా. వెలమదొరలమీది చాటువులు. 


కొతత ౦థాలు 
సంస్కృత (గ్రంథాలను తెలుగు కవులు పద్యకావ్యాలుగా నే అనువదించారు. 
గణితళాస్త్రము _ 11! శతా. పావులూరి మల్లన. 
ధర్మశాస్త్రము - 18 శతా. (విజ్ఞానేశ్వరీయం) కేతన. 
హయశాస్త్రము - 15 శతా, మనుమంచిభట్టు. 
కళాశాస్ర్రము - 16 శతా. (కొక్కోకము) కూచిరాజు ఎర్రన. 
19 వ శతాబ్దంలో తత్వశాస్త్ర గంథాలు వచనంలో = వాడుకభాషలో వచ్చాయి. 


నిఘంటువులు 


ప్రాచీన తెలుగు నిఘంటువులు సంస్కృతంలో అమరసింహుని నామలింగాను 


శాసనం పద్ధతిలో రచింపబడ్డాయి. అవి పదజాలాన్ని కొన్ని వర్గాలుగా ఏర్పరచి వాటికి 
సమాన పదాలు పేర్కొన్నవి. 


'వేంక పేశాంధ్రము - 16 వతా. గణపవరపు వేంకటకవి. 
ఆం ధ్రభాషార్లవము - 16 శతా. నుదురుపాటి వేంకనార్యుడు. 
ఆం|ధ్రనామసం(గహము - పైడిపాటి లక్మణకవి. 
ఆంధ్రనామశేషము - 18 శతా. అడిదము సూరకవి. 


కొన్ని నివ రాలు 29 


సొంబనిఘంటువు - 18 శతా, కస్తూరిరంగకవి. 

19 వ శతాబ్దంలో ఆంగ్లపద్దతిని అకారాదిక్రమంలో నిఘంటువులు కూర్చు 
బడినవి, _ వీటిలో బహుజనపల్లి _సీతారామాచార్యులవారి ఆంధధ్రళబ్దరత్నాకరం 
మొదటి (ప్రామాణిక రచన, 

నష్ట గంగ "లు 

కావ్యావతారికలను బట్టి, లక్షణ (గ్రంథములు మరియు సంకలన (గంథములను 

బటి తెలుగులో ఎన్నో కొవ్యాలు నష్టమై పోయినట్టు తెలుసూంది, 
అ ల - ౧ అటి 

మనదేశపు ఉస్ణవాతావరణంలో లాటాకు (గంథాలు ఎక్కువకాలం ఉండవు, 
మహమ్మదీయ దండయాత్రలలో, అన్బటి అరాచక సరిస్టీతులలో అనేక (గంథాలు, 
గ్రంథాలయాలు నశించిపోయాయి, ప్రానీనులకు పుగాణాలపై వున్న భ క్రి శ్రద్ధలు 
కావ్యములమీద లేకపోవడంచేత కావ్యాలకు (సతులు అంతగా బయలుజేర లేదు. 
నష్టవాజ్మయంలో కావ్యాలు ఎక్కువ, 


నభాధివనముల పేస్టు 


వీరభద్రారెడ్డి నభాభవనం - లై 9లో క్యవిజయం. 
కృష్ణరాయల సభాభవనం - భువనవిజయం, 
రఘునాథరాయల సభాభననం - ఇందిరామందిరం. 


రాజక వ్రలు 


నన్ని చోడుడు - 19 శతా. పాకనాటి (ప్రభువు. 

బద్దెన (భద్రభూపాలుడు) - 11 శతా, 

కృష్ణ దేవరాయలు - 16 శతా. విజయనగర చ(క్రవ ర్తి. 
రఘునాథరాయలు - 17 శతా. తంజావూరు నాయకరాజు. 
విజయరాఘవనాయకుడు _ !7 శతా. 99 

విజయరంగ చొక్కనాధుడు - 17 శతా. మధుర నాయకరాజు. 


ఇంకా తంజావూరు మహరాషస్ట్రరాజులు మైసూరురాజులు తెలుగుకాన్యములను 
రచించినవా రున్నారు. 











80 


ఆంధ వాజ్ఞుయపరిచ యము 
కవయ్యితులు 


తాళ్లపాక తిమ్మక్క - 15 శతా. సుభద్రాకల్యాణ౦. 

మొల్ల _ 16 శతా. రామాయణం. 

రంగాజమ్మ _ 17 శతా, మన్నారుదాసవిలాననాటకం. 
ముద్దుపళణి _ 18 శతా. రాధికాసాంత్వనం, 

తరిగొండ వేంకమాంబ - 10 శతా. వేంక టాచలమాహాత్మ ్య0. 


న్‌ 


కవుల బిరుడాలు 


నన్నయ - వాగనుళాసనుడు. 

నన్నిచోడుడు - కవిరాజశిఖామణి. 

తిక్కన _ కవిబ్రహ్మ, ఉభయకవిమి[త్రుడు. 

శేతన = అభినవదండి. 

ఎర్రన - (ప్రబంధపర మేళశ్వరుడు. టీ 
నాచనసోమన - నవీనగుణసనాథుడు, సాహిత్యరస పోషణ సం విధానచ (క్రవ రీ. 

శ్రీనాథుడు - కవిసార్వభౌముడు. 

అన్నమాచార్యులు _ పదక వితాపితామహుడు. 

అల్లసాని పెద్దన - ఆం(ధ్రకవితాపితా మహుడు 

భటుమూ ర్తి - రామరాజభూషణుడు. (ఈ విరుదునామం (క్రమంగా వ్యవహార 


నామ మయింది, సంగీతకళారహస్యనిధి, శ్లేషకవిచ(కవ ర్తి. 


కవుల విశిష క వితాలతుణాలు 
లు 


నన్నయ - ప్రసన్నళథాకలితార్థయు క్రి, అక్షరరమ్యత, శై లీగాంభీర్యము, + 
నన్నిచోడుడు - వ స్తుకవిత. 

తిక్కన _ ఆర్థపుష్టి, కావ్యశిల్ప నై పుణ్యము, నాటకీయత, మన _స్తత్వపరిశీలగము. 
నాచనసోమన - * నవీనగుణములు ”. 

ఎర్రన - సూక్తి వైచిత్రి. 








కొన్ని వివ రాలు 


(శ్రీనాథుడు _ ఉద్దతశయ్యః సీసపద్యముల తూగు, 
పోతన - శబ్దాలంకార వై భవము. 

కృష్ణరాయలు - భావప్రొఢత, వర్షనాపాగల్భ్యము. 
అల్ల సాని పెద్దన = అల్లి కజిగివిగి, 

ముక్కుతిమ్మన - ముద్దుపల్కు. 
తెనాలిరామకృష్ణుడు - పదగుంభనము, 
పింగళిసూరన - కథాకల్పనాళ క్రి. 
రామరాజభూషణుడు - శేష, అలంకృతి. 
చేమకూర వేంకటకవి - (ప్రతిపద్య చమత్కృతి. 


కవి - అభిమాన పద్యము 


తిక్కన - కందము. 

తాళ్ల పాక్ర చిన్నన్న _ ద్విపద. 
(శ్రీనాథుడు _ సీసము. 

"వేమన _ ఆటవెలది. 


కన కాభిపే.క గారవంపొందిన కవులు 
(శ్రీనాథుడు - 15 శతా. విజయనగర (పొఢ దేవరాయల ఆస్థానంలో. 
రంగాజమ్మ - 17 శతా. తంజావూరు విజయరాఘవనాయకుని ఆస్థానంలో, 


భాషాంతరీకరణమయిన తెలుగుకావ్యాలు 


పాల్కురి సోమన బసవపురాణం _ కన్నడంలోనికి, 
రామరాజభూషణుని వసుచరిత్ర - తమిళం, సంస్కృృతంలోనికి. 
'వేమన పద్యాలు - దేశ విదేశీ యభాషలలోనికి. 


ఆంధులకు 'మెచ్చుగొలిపే కావ్య పాత్రల 
మనుచర్శితలో _ వరూధిని? ప్రవరాఖ్యుడు. 


పాండురంగ మాహాత్మ్యంలో - నిగమశర్మ అక్క. 


శి 





82 


ఆంధ వాబ్బుయవరిచయము 


ప్రభావతీ ప్రద్యుమ్నంలో - శుచిముఖి. 
కళాపూర్ణోదయంలో - కలభాషిణి. 
ఆధునికవాజ్మయమున వేదం వేంకటరాయశాస్రిగారి (ప్రతాపరు ద్రీయనాటకంలో 
పేరిగాడు, గురజాడ అప్పారావుగారి కన్యాళుల్క-ంలో మధురవాణి, గిరీశం, yt lv 


వనర 


/ అనుబంధము 


మా స్వంత (గంథాలయంలో రును 


వ నాలా 


ఉండవలసిన తెలుగుపు న కాలు 
వాకు 


ఆంధ్రమహాభారతము. 
ఆం(ధమహాభాగవతము. 
రంగనాధరామాయణము, 
శృంగార నైషధము. 
ఆము క్రమాల్యద. 
మనుచరి (ఈ. 

వసుచరిత్ర. 
కళాపూర్ణోదయము. 
విజయవిలాసము, 
నానారాజసందర్భన ము. 
'వేమనపద్యాలు. 
సుమతిశతకము, 
త్యాగరాజుకీ ర్త నలు. 
తెనాలి రామలింగని కథలు. 
(ప్రతాపరుద్రీయనాటకము. 
కన్యాశుల్క-ము. 


తలా 


ఆ౦[ధవాజ్బయపరిచయము 


పసిద్ధపద్యాలు 


ఆం(ధమహాభారతము నన్నయ (11 వ శతా.) కావ్యారంభంలో మంగళళ్లోకం 
(తిమూర్తిస్తుతి 


(శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వశోముఖాంగేషు యే 
లోకానాం స్థితి మావహ _న్హ్యవిహతాం ప్రీపుంనయోగోదృవాం 
తే వేదత్రయమూ ర్హయ స్రీపురుషా స్పంశ్రాజితా నస్సురై. 
ర్ఫూయాసుః పురుషో త్త మాంబుజభన (శ్రీకంధరా శేయనసే. 


ఎవరు అనాదిగా లక్ష్మి సరన్వతి పార్వతులను వక్షస్థల మునందును ముఖము 
నందును శరీరమునందును ధరించుదున్నవారై. లోకములను నిరంతరాయముగ 
నిర్వహించుగున్నారో అట్టి మూడు వేదములను ఆకారముగా ధరించినవారును? 
దేవతలచే ఆరాధింపబడువారును అగు విష్ణువు బహ్మ శివుడు ఆను మువ్వురు 
పురుషులు మీకు (శ్రేయస్సును కలిగింతురుగాక 1! 


నన్న యకవిత్వము 


సారమతిం గవీంద్రులు ప్రసన్నకథాకలితార్థయు క్రి లో 
నారసి మేలునా, నితరు లక్షరర మ్యత నాదరింప నా 

నారుచిరార్థ సూ క్రినిధి నన్నయభట్టు దెనుంగునన్‌ మహా 
భారతసంహితారచనబంధురు. డయ్యె జగద్ధితంబుగన్‌, ల 


శారతము - విశ్వజనీనత 


ధర్మత _త్త్వజ్ఞులు ధర్మళాస్తంబనవి 
యధ్యాత్మవిదులు వేదాంతమనియు 


AV—5 








84 ఆంధ వాజయపరి చయము 
గ్‌ 


సీతివిచక్షణుల్‌ నీతిళాస్త్రంబని 
కవివృషభులు మహాకావ్యమనియు . 

లాక్షణికులు సర్వలక్షణ సం(గహమని 
యైతిహాపికు లితిహాన మనియు( 

బరమ పౌొరాణికుల్‌ బహుపురాణ సముచ్చ 
యంబని మహి గొనియాడుదుండ 


వివిధవేదత త్త్వ వేది వేదవ్యాసు( 
డాదిముని పరాళ రాక్మజుండు 
విషసన్నిభుండు విశ్వజనీనమై 
మ! సేవన 
పర6గుచుండ. జేసె భారతంబు. 


(గాహ్మాణ త్మతియ స్వభావాలు 


నిండుమనంబు నవ్యనవనీత సమానము, పల్కు. దారుణా 

ఖండలశ స్ర్రతుల్యము, జగన్నుత ! విప్రలయందు ; నిక్క, మీ 
రెండును రాజులందు విపరీతము గావున విప్రుండోపు, నో 

సం డతికాంతు( డయ్యు నరపాలు(డు శాపము (గమ్మణింప(గన్‌. 


నాగవతి స్తుతి 


బహుననపాదపాబ్ది కులపర్వత పూర్ణసరస్సర స్వతీ 
సహిత మహామహీభర మజప్రసహ స్రఫణాళి( దాల్చి, దు 
సృహతరమూర్తికిన్‌ జలధిశాయికి? బాయక శయ్యమైన య 


య్యహిపతి దుష్కృతాంతకు6 డనంతు(డు మాకు ప్రసన్ను( డయ్యెడు౯. 


యు మూతి చేవయానిని నూతినుండి ఉద్ధరించుట 


జలధివిలోలవీచి విలసత్క-లకాంచి సమంచితావనీ 
తలవహనక్షమం బయిన దక్షిణహ_స్టమునం దదున్నమ 

దశ దురు ఘర్మవారికణకమకరాబ్దము వట్టి నూతిలో 
వెలువడ( గోమలిం దిగిచె విశ్రుకకీ రి యయాతి ప్రీతితోజా. 


ళ్‌ 


BK క ల్‌ 
(వ సిద్ధ వ చ్యాలు 


యయాతి పూరునకు బోధించిన నీతులు 


ఎతుకగలవారి చరితలు 

గఅచుచు సజ్జనుల గోష్టి గదలక ధర్మం 
బెజు6గుచు నెటీ(గినదానిని 

మఖజవ కనుష్టించునది సమంజస బుద్ధి ళం 


ఇచ్చునది ధనము ప్మ్నాతున 
కచ్చుగ నొరు వేడకుండునది సమంజస బుద్దికా 
వచ్చిన యాశార్లుల వృథ 
అ 
పుచ్చక చేయునది సర్వభూత ప్రీతి. 


దుషులకు కలిణే అనరాలు 
ల్‌ థి 


తగునిది తగదని యెదలో 

వగవక సాధులకు( బేదవారల కెగ్గుల్‌ 
మొగి( జేయు దుర్వినీతుల 

కగు ననిమి త్తాగమంబులైన భయంబుల్‌. 





నభలలో మాటాడవలసిన రీతి 


మనమునకు( (బ్రియంబును హిత 

మును బథ్యము( దథ్యమును నమోఘము మధురం 
బును బరిమితమును నగు పలు 

కొనర6ంగ6 బలుకునది ధర్మయుతముగ సభలజాం 


సూనృత వాక్యము విలువ 


నుతజలపూరితంబులగు నూతులు నూజిటికంటె సూనృత 

(ప్రత! యొక బావి మేలు, మజి చావులు నూటీటికంచె నొక్క స 
త్కతు వది మేలు, తత్కతుశతంబునకం'టె సుతుండు మేలు, త 
త్సుతుశతకంబుకం'టె నొక సూనృత వాక్యము మేలు నూడ(గణ. 


86 ఆంధ వాబ్బయవరిచయము 


అహితులై న చుట్టాలకు దూరంగా ఉండటం మేలా 
| 
కులపాంసను లై యహితం 


బులె సేయుచునుండు చుట్టముల బొందక యి 
మ్ముల నుండువాండ పుణ్యుండు 
'వెలయఃగ (గ్రామస్టితై క వృక్షమపోలెకా. 


ధర్భరాజు ఇన భవం 


మదమాతంగ తురంగ కౌంచన లసన్మాణిక్యగాణిక్య సం 

పద లోలిం గొనివచ్చి యిచ్చి ముదమెప్పం గాంచి సేవించి ర 
య్యుదయాస్తాచల సేతు శీతనగ మధ్యోర్వీపతుల్‌ సంతతా 
భ్యుదయుకా ధర్మజు దత్సభాస్టితు జగత్పూర్థ (ప్రతాపోదయుళా, 


చదావదీ వరాభవం - భీముని | వతలిజ 

U రౌ 
కురువృద్ధుల్‌ గుగునృద్ధబాంధవు లనేకుల్‌ సూచుచుండఖా మదో 
ద్ధరు(డై ద్రౌపది నిట్లు సేసిన ఖలుఖా దుళ్ళాసనుఖా లోకఖీ 
కరలీలకా వధియించి తద్విసులవక్ష శైల ర క్రౌఘని 
క్ష ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిజా. 


ధారుణి రాజ్యసంపద మదంబున( గోమలి6 గృష్టం జూచి రం 
భోరు నిజోరుదేశమున నుండ(గ( బన్చిన యిద్దురాత్ము దు 
ర్వారమదీయబాహు పరివ ర్రిత చండగదాభిఘాత భ 
గ్నోరుతరోరు6 జేయుదు సుయోధను నుగరణాంతరంబున జాం 


శారద ర్మాతుల వర్ణన - నన్నయ రచనలో చివరివద్యం 


శారదర్యాత్రు లుజ్జ్వలలస_త్తర తారకహార పం క్రులజా 
జారుతరంబు లయ్యె వికసన్నవ కైరవగంధ బంధురో 
దారసమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క 
ర్పూరపరాగ పాండు రుచిపూరము లంబర పూరితంబులై . 


as 87 
(వన్స్‌ దాతా 


ఎ రనకవిత్వము 

శరత్సమయశోభ - ఎరన రచనలో మొదటి వద్యం 
స్ఫురదరుణాంశురాగరుచి. బొంపిరివోయి నిర_స్పనీరదా 
వరణములై దళత్క-మల వై భవజృంభణ ముల్లసిల్ల, ను 
ద్దురతరహంస సారస మధువత నిస్వనముల్‌ 'సెలంగ6గా6 
గరము వెలింగె వాసరముఖంబులు శారదవేళ( జూడ(గకా. 


భారతీ స్తుతి 
అంబ! నవాంబుజోజ్జ్వల కరాంబుజ ! శారద చంద్రచంద్రికౌ 
డంబర చారుమూర్తి ! (ప్రకటస్ఫుటభూషణ రత్నరోచిరా 
చుంబిత దిగ్విభాగ ! శ్రుతిసూ క్ర వివి కనిజప్రభావ! భా 
వాంబరవీధి విశుతవిహారి! ననుం గృప( జూడు భారతీ! 


తిక గ్రాన 
నిరాటపర్వం - హరిహర స్తుతి 
(శ్రీ యన గౌరినాం బరంగు చెల్వకు( జిత్తము పల్లవింప భ 
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి * విష్ణురూ 
పాయ నమళ్శివాయ” యని పఠ్కెడు భక్తజనంబు వైదిక 
ధ్యాయిత కిచ్చ మెచ్చు పరత త్త్వము( గొల్నెద నిష్ట సిద్ధికీ౯-. 
తిక్కన కృత వ్యాన సుతి 
విద్వత్సం_స్తవనీయ భవ్యకవితా వేశుండు, విజ్ఞాన సం 
పద్విఖ్యాతు(డు, సంయమిిప్రకర సంభావ్యానుభావుండు, గృ 
ప్టదైపపాయను( డర్జిలో కహి కనిష్టం బూని కావించె ధ 
ర్మాదై ్వతప్టితి.భార తాఖ్యమగు లేఖ్యంబై న యామ్నాయముకా, 
భారత వళస్తి 
వేదములకు నఖిలస్మృతి 
వాదములకు బహుపురాణ వర్గ ౦బులకుకా 











38 ఆంధ నాబ్బుయవరి చయముూ 


వాదైన చోటులను దా 
మూదల ధర్మార్థకామ మోక్షస్థితికికా, 


నైరంధి కీచకుస్గితో వలికిన వరువ వాక్యములు 


దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక (పతాపస్ఫుర 

ద్గర్వాంధ (ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్‌ మత్పతుల్‌ 
గిర్వాణాకృతు లేవు రిపు నిను దోర్లీలజా వెసంగిట్టి గం 

ధర్వుల్‌ మానము. బాణజముం గొనుట తథ్యం బెమ్మెయికా గిచకా! 


ధర్భ రాజు గుణగరిము 


ఎవ్వనివాకిట నిభమదపంకంబు 

రాజభూషణ రజోరాజి నడ(గు 
నెవ్వనిచార్మిత మెల్లలోకములకు 

నొజ్జయై వినయంబు నొటపు గజపు 
నెవ్వనికడగంట నిన్వటిల్లెడు చూడి. 

మానితసంపద ।లీనుచుండు, 
నెవ్వనిగుణలత లేడు వారాసుల 

కడపటి కొండపై € గలయ (బాకు 


నత్ర(డు భూరిప్రతాపమహో ప్రదీప 
దూరవిఘటిత గర్వాంధకార వై రి 
వీరకోటీరమణి ఘృణి వేష్టితాంఘై 
తలు(డు కేవల మంర్త్యు(డే ధర్మసుతు(డు. 


పౌరుని సమర చెరగము 
: ఫ్రై 


సింహం బా(కటితో గుహాంతరమునర జేడ్చుటుమై నుండి మొ 
తంగస్ఫూర్ణిత యూధదర్శన సముద్య త్కోంధమైవచ్చు నో 
జం గాంతారనివాన ఖిన్నమతి నన్మత్‌ సేనపై వీండెవ 

చ్చెం గుంతీసుతమధ్యముండు సమర స్థేమాభిరామాకృతిఇా. 





394 ఇ శి9 
వసిద్దవద్యాక 


వచ్చినవాడు ఫల్లుణు(డు * 


వచ్చినవా(డు ఫల్గుణు( డవళ్యము గెలు మనంగరాదు రా 

లచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే 

హెచ్చగు( గుందగుం దొడరు అల్ల విధంబుల కోర్చునట్లుగా 
కిచ్చ దలంచి యొక్క-మెయి నిత్తతి. బొందగు చేతయుం దగుళా, 


విదురనీతి 


బలవంతు(డు పైనెత్తిన 

బలహీను(డు, ధనము గోలుపడిన యతడు) (ము 
చ్చిల వేచువాండు? గామా 

కుల చిత్తుండు విద్రలేక కుందుదు రధిపా! 


కోపము నుబ్బును గర్వము 
నాపోవక యునికియును దురభిమానము ని 
ర్వ్యాపారత్వము నను నివి 
కాపురుష గుణంబు అండ్రు కౌరవనాథా! 


ధనమును విద్యయ వంశం 

బును దుర్మతులకు మదంబు( బొనరించును స 
జ్ఞనులై నవారి కడ(కువ 

యును వినయము నివియ తెచ్చు నుర్వీనాథా 1! 


విను మధురాహారంబులు 

గొనుబయు( బెక్కండ్రు నిద్రగూరినయెడ మే 
ల్కాని యునికియు6 గార్యాలో 

చనము దెరువు నడచుటయును జన దొక్కనికిజా. 


పురుషుండు రెండు దెజి(గుల 

ధర ను త్తము డన(గ బర(గు( దానెయ్యెడలం 
అరుసములు వలుకకునికికా 

డురితంబులు వొరయు పనులు దొట(గుట కఠనజా. 





40 ఆంధ వాజ గ యవరిచయము 


వెల(ది జూదంబు పానంబు వే6ంట పలుకు 
(పల్లదంబును దండంబు(6 బరుస(దనము 
సొమ్ము నిష్స్ర్రయోజనముగ వమ్ము సేత 
యనెడు స్ప్టవ్యసనముల. జనదు తగుల. 


తగిన వేషంబు, తను దాన పొగడుకొనమి 
నొచ్చియును గీడు వలుకమి యిచ్చి వగవ 
కునికి తనకెంత నడవకయున్న. బథము 
తస్పకుండుట నడవడి కొప్పు సేయు. 


చెలిమియు( బగయును, డెలివియు 

గల(కయు, ధర్మంబు బాసగతియును, బెంపుం' 
దులువతనంబును వచ్చును 

బిలుకుబడిన కాన పొసంగ6 బలుకం౦గ వలయుకా. 


తనువున విజిగిన యలుగుల 

ననువుగ బుచ్చంగవచ్చు, నతినిస్టురత ౯ 
మనమున నాటిన మాటలు 

విను మెన్ని యపాయములను వెడలునె యధిపా ! 


నియతతసమును నింద్రియ నిగ్రహంబు 
భూరి విద్యయు శాంతికి. గారణములు 
వాని యన్నింటికం టె మేలైన శాంతి 
కారణము లోభ ముడుగుట కౌరవేంద్ర ! 


రాయబార సందర్భమున (దౌవది కృష్ణునితో చెప్పిన మాటలు 


వరమున, బుట్టితికా, భరతవంశమున జొచ్చితి? నందు బాండు భూ 
వరునకు. గోడలై తి, జనవంద్యుల. బొందితి, నీతి విక్రమ 
స్టిరులగు ప్వుకులం బడపసితిజా , సహజన్ముల (ప్రాపు గాంచితిజా 
సర సిజనాభ ! యిన్నిటిం (బశ సీకి నెక్కీనదాన నెంతయుకా. 





వసిదోప 41 
(పస్‌ల పక లో 

సీవు సుభద్రకంఇ6 గడునెయ్యము గారవముం దలిర్బ సం 

భావన చేయు, దిట్టిననుఆ బంకజనాభ ! యొకండు రాజసూ 
యావభృధంబునందు శుచియై పెనుపొందిన వేణివట్టి యీ 

యేవురు( జూడ(గా సభకు నీడ్చెం గులాంగన నిట్లొన ర్తురే ? 


(శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర)ని ఉద్చోధించుట 


సారపుధర్మముకా విమలసత్యము6 బాపముచేత బొంకుచే6 
బారము( బొందలేక చెడంబాటినదై న యవస్థ దక్షు లె 

వ్వార లుపేక్షసేసి రది వారలచేటగు(గాని ధర్మని 
స్తారకమయ్యు నత్యశుభదాయకమయ్యును దైవ ముండెడికాం 


దుర్యోధనుని నిశ్చయం 


ఏమును వారు బంచికొని యేలుట గల్లదు, పల్కకుండు మిం 
కేమియు, వాడిసూదిమొన యించుక మోపిన యంతమా(త్రము౯ా 
భూమి యొనర్చి పాండునృపపుత్రుల కిత్తునె, యెవ్వరైన సం 
(గామమునకా జయంబు గొని రాజ్యముసేయుట నిశ్చయించితి౯ాం 


మన 


ఒరు లేయవి యొనరించిన 

. నరవర! యప్రియము దనమనంబున కగు దా 
నొరులకు నవి 'సేయకునికి 
పరాయణము పర మధర్మపథముల కెల్ల కా. 


ఎరన నృసింహపురాణము - పూర్వక విస్తుతి 
భాసుర భారతార్థముల భంగులు నిక్క-మెజుంగ నేరమిళా 
గాసటవీసశే చదివి గాథలు (ద్రవ్వు తెనుంగువారికిజ 
వ్యాసముని (ప్రణీత పరమార్థము తెల్ల గజేపినట్టి య 
బ్ఞాసస కల్పులం దల(తు నాద్యుల నన్నయ తిక్కనార్యులకా 


AV—6 


42 ఆంధ వాజ్ఞుయ పరిచయము (వసిద్ధవ ద్యాలు 
థి 
'రాధామాధవకవి - కవ్మితయ స్తుతి 
భారతకావ్యహార మొక భాగము నన్నయభ ట్టొనర్చె, ము 
క్రారమణీయ కావ్యముల( దక్కిన భాగము సోమయాజి సౌం 
) పార నొనర్చె, రెంటి. గలయకా శివవాసు(డు మధ్యనాయక 
(శ్రీ రచియించె శారద ధరింప గవిత్రయకీ ర్తి మించ(గకా. 


(దేక_స్తంభకు. గేళిలో లవిలస ద్హృగ్దాలసంభూతనా 
నాకంజాత భవాండకుంభకు మహానందాగనా డింభకుజాం 


భారతీ స్తుతి 
శారదనీర దేందు ఘనసార పటీర మరాళ మల్లికా 
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీళ కుంద మం 
దార సుధాసయోధి సితతామర సామం వాహినీ శుభా 
కొరత నొప్పు నిన్ను మది గాన(గ నెన్నడుగల్లు భారతీ! 


భాస్క_ర రామాయణము - హుళక్కి_ భాన్మ-రుడు (18 శతా.) 
నీతాచేవి శోకము 

అన్నా! లక్ష్మణ! నిన్ను. బుణ్యనిధి నే నజ్జానినై పల్మితిజా 

నన్నా సాపము జుట్టుకొనియెలా, నాపాలి దైవంబవై 

యిన్నీచుం బరిమార్చ వేగ పబకేవే, నన్ను రక్షింప మీ 

యన్నం (గన్నన( జీర వే, యరుగవే యత్యు[గ శీఘంబునకా. 


పావనాకార గోదావరీదేఏ సీ 
వెళిగింపవమ్మ రాశేందుతోడ, 
నో మాల్యనంత పుణ్యోన్నత గిరినాథ 
చెప్ప(గదే రాజసింహుతోడ 
వో జనస్థాన మహీజములార యీ 
విధ మెటిగింపరే విభునితోడ 
“నో దండకాటవి నున్న తాపసులార 
నాపాటు చెప్పుండీ నాథుతోడ 


దుర్గాస్తుతి 
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలంబె 
ద్దమ్మ సురారులమ్మ కడు పాజడివుచ్చిన యమ్మ దన్నులో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మా 
యమ్మ, కృపాబ్ది యిచ్చుత మహ_త్త్వ కవిత్వ పటుత్వ నంపదకా, 


లకీ స్తుతి 





హరికిం బట్టపు దేవి, పున్నెముల। పో, వర్థంపు( బెన్నిక్క, చం 
దురు తో(బుట్టువు, భారతీగిరిసుతల్‌ దోనాడు పూంబోఃడి, దా 
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్‌ మన్నించు నిల్లాలు, భా 
సుగతజా లేములు వాపు తల్లి, సిరి యిచ్చుకా నిత్యకల్యాణముల్‌. 
నేను (శ్రీరాముభార్య మీ రెన్వరైన | 
నడ్డపడి తాడి నిడిపింసరయ్య, కావ | కృతివతిత నిర్రయం 
a స్‌ eR 
రయ్య సురలార ! మునులార ! యక్షులార ! 


మృ నుజేశరాధము పుర హన 
యఖిలదిక్పతులార ! పుణ్యాత్ములార ! ఇమ్మ పరాధముల కిచ్చి పురంబులు వాహనంబులుకా 





4 |» సొమ్ములు గొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే 
ఆంధ మహాభాగవతము - పోతన (15 శతా.) సమ్మెట (వేటులం బడక సమ్మతి (శ్రీహరి కిచ్చి చెప్పె. నీ 
కావ్యాదిని ఇష్ట దేవ తా పార్గన బమ్మెర పోతరా జొక(డు భాగవతంబు జగరద్ధిత ౦ంబుగజా, 


(క్రీ కై వల్యపదంబు6 జేరుటకునై_ చింతించెదకా. లోకర 


బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకళా 
మై కారంభకు భ_క్తపాలనకళా సంరంభకుళా దానవో 


గూళల కిచ్చి యప్పడుపుగూడు భుజించుటకంటె సత్క.వుల్‌ 


48 


44 ఆంధ వాబ్బుయవరి చయము 


హాలికులై ననేమి, గహనాంతరసీమల6 గందమూలకౌ 
ద్దాలికులై ననేమి నిజడారసుతోదర పోషణార్థ మై. 


కాటుకకంటినీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో 
కైటభదైత్య మర్దనుని గాదిలి కోడల! యో మదంబ! యో 
హోటకగర్భురాణి ! నిను నాకటికిం గొనిపోయి యల్లక 
ర్హాటకిరాటకీచకుల కమ్మ ! ద్రిశుద్ధిగ నమ్ము భారతీ! 


“ వలికిం చెడు వాడు రామభదుండట ” 


పలికెడిది భాగవతమట, 
పలికించెడువాండు రామభ[ద్రుండటు నే 
బలికిన భవహర నమగునట, 

పలికెద వేజొండు గాథ పలుక(గనేలా * 


చేతులార శివుని పూజించాలి 


చేతులారంగ శివుని పూజింపదేని 

నోరు నొవ్వంగ హరికీ ర్తి నుడువఃడేని 
దయయు( సత్యంబు లోనుగా6 దలప(డేని 
గలుగనేటికి( దల్లుల కడుపుచేటు. 


ఇాగ వత వశ స్త్రి 


లలితస్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామమ్ము మం 
జులతాకోభితముళా సువర్ణ సుమనస్సుజ్జేయముళా సుందరో 
జ్జ వలవృ_త్తమ్ము మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై. 
వెలయుకా భాగవతాఖ్య కల్పతరు వుర్విళా సద్విజ శ్రేయ మై: 


వేదకల్పనృక్ష విగళితమై శుక 
ముఖసుధాద్రవమున మొనపి యున్న 
భాగవత పురాణఫల రసాస్వాదన 
పదవి గనుండు రసికభావవిదులు. 


జా 


శౌనకాది మహామునులు సూతుని నడిగిన (వశ్న 


అలసులు మంద బుద్ధిబలు లల్బతరాయువు ల్నుగరోగనం 
కలితులు మందభాగ్యులు సుకర్మము లెప్వియు( జేయ(జాలరీ 
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసొఖ్యమై 
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి మునీంద చెప్పవే. 


భీవ్ముకృతి కృష్ణ స్తుతి 
త్రిజగన్మోహన నీలకాంతి( దనువుగ్దీపింప( (బాభాత సీ 
రజబంధు (ప్రభమైన చేలముసయికా రంణిల్ల, నీలాలక 
వ్రజసంయు క్ర మఖారవింద మతి'సీన్యంభై విజ్బృంభింప మా 
విజయుం జేరెడు వన్నెకాండు మది నావేశ౧చు నెల్ల స్పుడుణా. 


హయరింభాముఖ ధూళిధూనర వరిన్యస్తాల కో పేత మై 
రయజాత శ్రమతోయనిందుయుత మై రాళిల్లా నెమ్మోముతో 
జయముం వార్జున కిచ్చు వేడ్క నని నాళస్త్రాహతిం జాల నొ 


చ్చియు6 బోరించు మహానుభావు మదిలో( జింతింతు నృశ్రాంతముజా. 


కుప్పించి యెగసిన కుండ లంబుల కాంతి 
గగనభాగం బెల్ల ( గప్పికొనంగ 
ఉరికిన నోర్వక యుదరంబులో నున్న 
జగముల (వేగున జగతి గదల. 
జక్రంబు చేపట్టి చనుదెంచు రయమున( 
బై నున్న పచ్చని పటము జాటి 
నమ్మితి నాలావు నగుబాటు సేయకు 
మన్నింపు మని |క్రీడి మరల దిగువ 


గరికి లంఘించు సింహంబు కరణి మెజపి 
“నేడు భీష్ముని జంపుదు నిన్ను! గాతు 

విడువు మర్జున ” యనుచు మద్విశి ఖవృష్టి6 
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు. నాకు, 


45 


46 ఆంధ వాబ్బయవరి చయము 


ఒక సూర్యుండు సమస్త జీవులకు దానొక్కొాక్కండై తోచు పో 
లిక నేదేవుండు సర్వకాలము మహాలీలకా నిజోత్సన్న జ 
న్యకదందబంబుల హృత్సలోరుహములన్‌ నానావిధానూన రూ 
పకు(డై. వనం నట్టి హరి నేం (బ్రార్జింతు శుద్ధుండనై. 


విష్ణుభక్తి కుదిరినవాడు ఇంశేదీ కోరడు 


మందార మకరంద మాధుర్యమున( దేలు 
మధుపంబు వోవునే మదనములకు 
నిర్మల మందాకినీ వీచికల( దూగు 
రాయంచ చనునే తరంగిణులకు 
లలితర సాలపల్ల వ థాదియై చొక్కు 
కోయిల సేరునే కుటజములకు( 
బూర్దేందు చం ద్రికాస్ఫురిత చకోరక 
మరుగునే సాం(ద్రవీహార ములకు 


అంబుజోదర దిన్యపాదారవింద 
చింతనామృతపాన విశేషము త్త 

చిత్త మేరీతి నితరంబు జేర నేర్చు 
వినుతగుణశీల ! మాటలు వేయునేల ? 


నంపూర్ణ మైన శరణాగతియే కర్త వ్యము 


కమలాకు నర్చించు కరములు కరములు 
(శ్రీనాథు వర్షించు జిహ్వ జిహ్వా 
సురరక్షకుని. జూచు చూడ్కులు చూడ్కులు 
శేషళాయికి (మొక్కు శిరము శిరము 
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు 
మధువై రి దవిలిన మనము మనము 
భగవంతు వలగొను పదములు పదములు 
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి 


(వ సిద్ధ వ ద్య్యాలు $7 


దేవదేవుని చింతించు దినము దినము 
చక్రహస్తుని( బ్రకటించు చదువు చ నువు 
కుంభినీధవు( జెప్పెడి గురు(డు గురుండు 
తండి హరింజేరు మనియెడి తండి తంది, 


"దె వచింతనము లేనివాడు పఠువ్రుతో సమానము 


కంజాతినకు( గాని కాయంబు కొయమే 
పవనగుంథిత దర్మ భన్రీగాక 
వైకుంఠు( బొగడని వ క్ర)ంబు నక్త్రమే 
ఢమఢమ ధ్వనితోడి ఢక్క.గాక 
హరిపూజనములేని హా స్హంబు హ_స్టమే 
తరుకాఖనిర్మిత దర్విగాక 
కమలేళు. జూడని కన్నులు కన్నులే 
తనుకుడ్యజాల రంధ్రములు గాక 


చ క్రిచింతలేని జన్మంబు జన్మ మే 
తరళసలిల బుద్బుదంబు గాక 
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుండే 
పాదయుగముతోడి పకువుగాక. 


ఇం దియములు మనస్సును జయించిన వానికి శత్రువు లేడు 


లోకములన్నియుకా గడియలోన జయించినవా(డ వింద్రియా 
నీకము( జి త్తముళా గెలువనేరవు నిన్ను విబద్ధు(జేయు నీ ౪, 
భీకరశ(త్రు లార్వుర (బభిన్నుల( జేపినం బ్రాణికోటిలో 

నీకు విరోధిలేండొకండు నేర్చున జూడుము దానవేశ్వరా ! 


భగవంతుడు అంతటా ఉన్నాడు 


ఇందు గల డందు లేండవి 
నందేహము నలదు చక్రి సర్వోపగతుం 


48 ఆంధ వాబ్బయ పరిచయము 


డెందెందు వెదకి చూచిన 
నందందే గలడు దానవా(గణి! వింటే! 


గ జేం ద మోకము డు గ జేందుని మొర 


లా వొక్కింత యు లేదు, ధైర్యము విలోలంబయ్యెం (బాణంబులుకా 
ఠావుల్‌ దప్పెను, మూర్భవచ్చెం దనువుకా డస్పెకా శ్రమం బయ్యెడి౯ 
నీవేతప్ప నితఃపరం బెజు(గ, మన్నింపందగుకా దీనునిజా 

రావే యీశ్వర ! కావవే వరద! సంరక్షిందు భద్రాత్మకా. 


ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై 
యెవ్వనియందు డిందు బర మేశ్వరు( డెవ్వండు మూలకారణం 
బెవ్వ6 డనాదిమధ్యలయు( డెవ్వండు సర్వము దానయైనవా 
'డెవ్వండు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదకా. 


అల వై కుంఠ పురంబులో (శ్రీ గారి 


అల వై కుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దా 

పల మందార వనాంతరామృతసరః (ప్రాం కేందుకాంతోపలో 

త్పల పర్యంక రమావినోది యగు నాపన్న(ప్రపన్నుండు వి 

వ్వాల నాగేంద్రము “పాహి పాహి" యనం గుమ్యాలించి సంరంభియై. 


భ కృరక్షణలో భగవంతుని నంరంఛము 


పిరికిం జెప్ప(డు శంభఖచక్రయుగముం జేదోయి సంధింప6 డే 
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప( డాకర్షి కాం 
తరధమ్మిల్ల ము( జక్క-నొ త్తండు వివాదప్రోద్ధత (శ్రీకుచో 
పరి చేలాంచలమైన వీడ(డు గజప్రాణావనోత్సాహియై. 


తనవెంటకా సిరి లచ్చివెంట నవరోధవాతముకా, దాని వె 

న్కను బకీంద్రుడు, వాని పొంతను ధనుఃకౌ మోదకీ శంఖచ 
డ్రనికాయంబును, నారదుండు, ధ్వజనీకాంతుండు రా వచ్చి రొ 
య్యన వై కుంఠపురంబునం గలుగువా రాబాల గోపాలముకా. 


(వ్ర సిద్ధ వ ద్యాలు 49 


వామనాన తారకథ 


ఆశాపాశము తా గడు౯ నిడుపు, లే దంతంబు రాజేంద్ర! వా 
రాళిప్రావృత మేదినీవలయ సా(మాజ్యంబు చేకూడియుకా 

గాసిం బొందిరిగాక వైన్యగయ భూకాంతాదులు న్నర్థకా 

మాశకా బాయంగ నేర్చిరే * మును నిజాశాంతంబులం జూచిరే * 


అసత్యదోమము రాని నందర్భములు 


వారిజాకులందు వై వాహికములందు 
(బాణవి_త్తమాన భంగమందు 
జకితగోకులా(గ జన్మరక్షణమందు 
బొంకవచ్చు నఘము బొంద దధివ, 


బలిచక్రవర్తి "తాను ఆడినమాట తేవ్పననుట 


కారేరాజులు, రాజ్యముల్‌ గలుగవే, గర్యోన్నతిం బొందరే; 
వారేరీ శి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే * భూమిపై 
జేరైనం గలదే? శివి ప్రముఖులుం (బ్రీతికా యళశఃకాములై 
యీరే కోర్కు_లు ; వారలా మరచిరే యిక్కొలముకా భార్గవా ! 


ఆదిళా (శ్రీసతి కొప్పుపై( దనువుపై నంసో త్తరీయంబుపై 6 
బాదాబ్దంబులపై 6 గపోలతటిపై6 బాలిండ్లపై నూత్న మ 

ర్యాదం జెందు కరంబు |క్రిందగుట, మీదై నా కరం బుంట మేల్‌ 
గాదే, రాజ్యము గీజ్యముకా సకతమే కాయంబు నాపాయమే * 


వామనమూర్తి (బ్రహ్మాండ మునంతేయు ఆకమించుట 


ఇంతింతై వటు' డింతయై, మరియు దానింతై నభోవీధిపై 
నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై 
నంతై, చంద్రుని కంతయై, (ధ్రువునిపై నంతై, మహర్వాటిపై 
నంతై, సత్యపదోన్నతుండగుచు (బ్రహ్మాండాంత సంవర్థిమైం 


AV—7 


00 ఆంధ వాజ్బయవరిచయము 


రవిబింబం బుపమింప6 బాత్రమగు ఛత్రంబై , 8రోరత్నమై 
శ్రవణాలంకృతియై గళాభరణ మై సౌవర్ణ కేయూర మై 
ఛవిమత్కంకణమై కటిస్టలి నుదంచద్ధ ంటమై, నూపుర 
(ప్రవరంబై , పదపీఠమై వటుండు దా (బ్రహ్మాండము౯ నిండుచోకా. 


రుక్ళిణీక ల్యాణం = రుక్టిణ శ్రీగృన్లునికి వంసీన నంజేశం 
ఏ నీ గుణములు కర్చేం ద్రియుంబులు స్టో(క్ర 
దేహతాపంబులు తీటీపోవు, 
నే నీ శుభాకార మీక్షింప( గన్నుల 
కఖిలార్థ లాభంబు గలుగుచుండు, 
నే నీ చరణసేవ లేప్రొద్దు( నేసిన 
భువనోన్నతత్వం లు టొంద(గలుగు, 
నే నీ లసన్నామ మే (ఫ్రొగ్టు భక్తితో 
దడవిన బంధకంతతుఐ వాయు, 


నట్టి నీయందు నాచి శ్త మనవరతము 
నచ్చిమున్నది నీయాన నానలేదు 
కరుణ జూడుము కంసారి! ఖలవిదారి 
్రీయుకాకార ! మానినీ చి త్తచోర ! 


ధన్యుక లోకమనోభిరాము గులవివ్యారూసతారుణ్య సౌ 
జన్య (క్రీబిలదాన శౌర్యకరుణా సంకోభికుళా నిన్ను నే 
కన్యల్‌ గోరరు * కోరదే మున్ను రమాకాంతాలలాముంబు రా 
జన్యానేకపసింహ ! నానలననే జన్మించెనే మోహముల్‌. 


(స్రీకృష్ణాని చాల్యలీ బలు - యకోద బాలకృష్ణుని ముఖమున 
(దైహ్మోండ ముకు మాచి వెరగుకడుట 


కలయో, వైష్ణవమాయమో, యితర సంకల్పాక్థ మో, సత్యమో, 
తలవకా నేరకయున్నదాననొ, యళోవాదేవిం గానో, సర 





(వ సిదవ ద్యాలు ర్‌ 1. 


స్థలమో, బాలక డెంత యీతని ముఖన్గంబై యజాండంబు ప 
జ్వల మైయుండుట శేమిహేతువొ, మహాళ ఎ్రరో శింబు చింతింప(గణా. 


కనుమరుగైన కృష్ణుని గోపిక లు కాళిందీవనాంతరములలో వెదకుట 


నల్ల నివాండు; పద్మన యనంబులవా(డు, కృపొర నంబు పై6 
జల్లెడివా(డు, మౌ ?సరినర్చిత సిం భము వా(డు, నవ్వుగా 

జిల్లెడి మోమునా( శొక(డు చెల్వల మానధనంబు( దెచ్చె నో 
మళల్లియలార ! మీపొదలమాటున లే(డుగదమ్మ, చెవ్చరే. 


అంగజునై న జూడ హృదయంగము(డై కరగించువాండు (శ్రీ 
రంగదురంబువా(డు మధురంబగు వేణురవంబువా(డు మ 
మ్మంగజు పువ్వుందూపులకు నగ్గముసేసి లనంగలుంగనా 
రంగములార ! మీకడకు రాండుగదా * కృప నన్ను. జూడరే, 


ఇచాణూరుడు ప సందర్భమున (శ్రీకృష్ణునితో అన్నమాటలు 


మహిమతో నుండంగ మధురాపురముగాని 
పొలుపారు వై కుంఠపురము గాదు, 
గర్వంబుతో నుండ గంసునిసభగాని 
సంసారగహితుల సభయు గాదు, 
ప్రకటించి వినగ నాబాహునాదముగావి ' 
నారదు వీణాస్వనంబు గాదు 
చదురులాడ(గ మల్ల జనవ్మిగహముగాని: 
రమతోడి ప్రణయవి గహముగాదు, 


వెలసి తిరుగంగ వేదాంతవీథి..గాదు 
మొట(గిపో మునిమనముల మూలగాదు. . 
సాగినడువంగ భ క్రులజాడ' గాదు 

శౌరి! న్నామోల నీ వెందుజనియె దింక. 


ర్‌ ఆంధ వాబ్బయపరి చయము (వసిద్ధప ద్యాలు 5కి 
చీభానంతో పూరిని భ్యానించినా నద్దతిని పొందవచ్చును భీమేశ్వర పురాణము - కుకవిదూవషణ 

కామోత్క-ంఠత గోపికల్‌, భయమునం గంసుండు, వైరిక్రియా బోధ మల్చంబు గర్వ మభ్యున్నతంబు 

సామ్మగికా శిశుపాలముఖ్యనృపతుల్‌, సంబంధులై. వృష్ణులుఖా y శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము 

(ప్రేమకా మీరలు, భక్తి మేము నిదె చక్రిం గంటి మెక్లైన ను కూపమండూకముల(టోలె గొంచె మెటి(గి 

ద్దామ ధ్యానగరిష్టు(డై న హరిం జెందన్వచ్చు ధాత్రీశ్వరా[ పండితమ్మన్యులై న వై తండికులకు. 
శృంగార్ననె వధం - (శ్రీనాథుడు (14- 15 శతా,) నికటముననుండి (క్రుతిపుట నిషురముగ 
(శ్రీనాథుని వై దువ్యుము నడరి కాకులు తాము బిట్టరచినస్సు 

రా 


డుదధి రాయంచ యూరకయుంట లెన్స 


హదు _త్తవర్మపసాదు(డ వురుపజ్రావి శేషోదయా 
(బాల్మా C (డ వు అక సై(పరాకున్న నెందేని. జనుట యొప్పు. 


జిహ్మాస్వాంతుండ వీళ్వరార్చన కళాశీలుండ వభ్యర్దిత 


(బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్సర్యార్థ నిర్ధారిత కాశీఖండము Wt (శ్రీనాథుని రచనలు 


(బ్రహ్మజ్ఞాన కళానిధానమవు, నీ భాగ్యంబు సామాన్యమే. 
చిన్నారిపొన్నారి చిఖుత కూ6కటినాండు 


“గైవధమ్‌ విద్య డావధమ్‌ రచియించితి మరు త్తరాట్బరిత్ర, 
ny ఈ , _ నూనూగుమీసాల నూత్నయౌవనమున 
శాలివాహన సప్తశతి నొడివితి, 
సంతరించితి నిండుజవ్వనంబునయం దు 
హర్ష నె నైషధకావ్య మాంధ్రభాష(, 
(బ్రౌఢనిర్భర వయ; పరిపాకమున6 గొని 

(శ్రీనాథుని అనువాద విధానము యాడితి భీమనాయకుని మహిమ(, 


పనివడి నారికేళఫలపాకమునం జవియైన భట్టహ 

ర్షని కవితానుగుంభములు సోమరిపోతులు కొంద తియ్య లౌ 
వని కొనియాడనేర, రది యట్టిద, లేజవరాలు చెక్కు. గీ 
టిన వసవల్బు బాలకు(డు డెందమునం గలగంగ నేర్చునే. 


మృదురీతిం (బ్రతివాసరంబు గమికర్మీభూత నానానదీ 

నద కాంతారపురీశిలోచ్చయు(డనై నై కాద్భుత, శ్రీజిత 

త్రిదినంబై న విదర్భదేశమున నారీరత్నముం గాంచితికా 

సదసత్సంశయ గోచరోదరి శరత్సంపూర్ణ చం ద్రానన౯. ¢ 


(వబాయమింతకు మిగుల. గె వ్రాలకుండ 
గాశికాఖండమను మహాగంథ మేను 
దెను(గు(జేసెద( గర్భాటదేశకటక 
పద్మవనహే వాళి శ్రీనాఠభట్టనుకవి. 


కమలేందీవరషండమండిత లసత్కాసార 'సేవారతిఖా 
గమికర్మీకృత నై కనీ వృతు(డనై కంటికా విదర్భంబునకా 
రమణిం బల్ల వపాణి( బద్మనయనకా రాకేందుబింబాననకా. ఈ క్షోణికా నిను(టోలు సత్కవులు వే రీ నేటికాలంబునళా 
నమసీన స్తని న స్తీనా సి విచికిత్సాహేతు శాతోదరికా. దాకొరామ చళుక్యభీమవర గం ధర్వాప్పరోభామినీ 


కవిసార్వభౌముడు 





ర్‌ ఆంధ వాబ్బయపరి చయము 


వకోజద్వయ గంధసారఘుసృణ దై ్వరాజ్యభాకంబు న 
ధ్యకించుం గవిసార్వభౌమ ! భవదీయ ప్రాఢసాహిత్యముల్‌. 


వీడుపు వద్యం 
కొసరి వసంతకాలమున( గోయిన (కోల్చినభంగి నేడ్చెన 
బ్చిసరుహనేత్ర కొండచటి( బెద్దయెలుంగున వెక్కి వెక్కి వె 


క్కసమగు మన్యువేగమున గాటుకకన్నుల నీరు సోనలై. 
యుసిరికకాయ లంతలు సయోధరము ల్షిగువాణునట్లుగాలా. 


(శ్రీనాథుని చాటువద్వాలు 

వల్నాటి సీటిఎద్దడి - శివునితో వరిహోనం 
సిరిగలవానికి చెల్లును 
తరుణుల సదియారువేల తగపెండ్లాడకా 
తిరిపెమున కిద్ద రాం|డ్రా * 
పరమేశా ! గంగవిడువు, పార్వతి చాలుకా. 


జంగమ్ర్రీ వై. చెప్పిన పద్యం 
తొలకరిమించుతీగ గతి తోప దుకాణముమీద నున్న యా 
యలికుల వేణితో తములపాకుల బేరము లాడబోయి నే 
వలచుటకేమి * శంకరునివంటి మహాత్ముడె లింగరూపుడై 
కలికిమిటారి గుబ్బచనుగట్టుల సందుల నాట్యమాడగకా. 


(శ్రీనాథుడు సాంపరాయని కుమారుడై న తెలుగురాయని 
కస్తూరి యాచించుట 


అక్షయ్యందిగు సొంపరాయని తెలుంగాదధీశ ! కస్తూరికా 
భిక్షొదానము 'సేయురా సుకవిరాడ్‌ బృందారక (శేణికికా 
దాక్షెరామ చళుక్యభీమనర గంధర్వాప్పరోభామినీ 
వకోజద్వయ కుంభికుంభములపై. వాసించుం దద్వాననల్‌. 


వసిదవ శ్‌క్‌ 
(వసిద్ధ దాలు 


(శీ జాభిరామం 


జనని సంస్కృతంబు నక లభాషలకును 
దేశభాషలందు. దెనుగులెస్స 

జగతి6 దల్లికం చ సౌభాగ్యసంపడ 
మెచ్చుటాడువిడ్డ మేలుగాదె. 


సింగభూపాలుని ఆస్థానమునకు పోవునవ్పూడు చేసిన శారదాస్తుతి 


దీనారటంకాల దీర్ధమాడించితి 
దక్షిణాధీకు ముత్యాలశాల, 
పలుకుతోడై. తాంధ్రభాషా మహాకావ్య 
నైషధగంథ సందర్భమునకు, 
పగులగొట్టించి తుద్భట వివాద ప్రొఢి 
గౌడడిండిమభట్టు కంచుఢక్క, 
చంద్రభూష [క్రియాళ క్రి రాయలయొద్ద 
పాదుకొల్సితి సార్వభౌమ బిరుద 


మెటుల మెప్పించెదో నన్ను నింకమీడ 
రావుపింగ మహీపాలు ధీవిశాలు 
నిండుకొలువున నెలకొనియుండి నీవు 
సకలనద్గుణ నికురంది! శారదాంబ ! 


4 కర్థాటవీతిపాలమౌా క్రిక నభాగా రాంత రాకల్పిత న్యర్ణ స్నాన 
కీ 9. > వ పా 
జగతృ్రసిద్ధ కవిరాట్‌ ” (శ్రీ రాథునికి బార్ధకదశలో కలిగిన కష్టాలు 


తవిరాజుకంఠంబు కౌగలిం చెనుగదా 
పురవీధి నెదురెండ బొగడదండ, 

సార్వభౌముని భుజా స్టంభ మెక్కె_నుగదా 
న గరివాకిటనుండు నల్ల గుండు 


56 అంధ వాబ్బుయ వరిచయము 


అంధ్రనై షధక ర్హ యంఘీ యుగ్మంబున( 
దగిలియుండెనుగదా నిగళయుగము, 

వీరభద్రారెడ్డి విన్వాంసుముంచేత 
వియ్యమందెనుగదా వెదురుగొడియ, 


కృష్ణ వేణమ్మ గొనిపోమె నింతఫలము 
బిలదిలాకులు తినిపోయె తిలలు పెసలు 
బొడుపలెను గొడేలి మోసపోతి 
౧ గా య 
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూరు. 
౧M ౧ ౧ 


అవసానదశలో చెప్పిన పద్యం 
చివరినం కులతో కవి అత్మహత్య చుం ఎట్టివో తెలుస్తుంది 
కాళికావిశ్వేకు( గలసె వీరారెడ్డి 
రత్నాంబరంబు లే రాయ( డిచ్చు, 
కై_లానగిరిబండె మైలారువిను( డేగె 
దినవెచ్చ మేరాజు దీర్పగల(డు, 
రంభ గూడె తెనుంగురాయరాహు తుండు 
కస్తూరి కేరాజు (ప్రస్తుతింతు , 
స్వర్షస్థుండ మ్యె విస్సన్నమంత్రి మరి హేమ 
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు? 
భాస్కరు(డు మున్నె దేవునిపాలి కరిగె 
కలియుగంబున నిక నుండ కష్టమనుచు 
దివిజకవివరుగుండియల్‌ దిగ్గురనగ 
నరుగుచున్నాండు (శ్రీనాథు మర పురికి. 


ఆము కృమాల్యద - కృన్ల చేవ రాయలు (16 శతా.) 
కావ్యాదిని (శ్రీవేంక శేశ్వర స్తు 


శ్రీకమనీయహారమణి( జెన్నుగ( దానును, గౌ స్తుభంబునం 
దా కమలావధూటియు నుదారత( దోవం బరన్నరాత్మలం 


జతి, వ శ్ర్‌7 
[ సిద్ధప దై 


దాకలితంబులై న తను యాకృతు లచ్చత బై దోచి య 
సోకతనందు+ దోచెనన, కోభిలు వేంకటభ ర్హ( గొల్చెదకా. 


కా వ్యేతివృ త్తము 


ఎన్నిను గూర్తు నన్న, విను, మే మునుదాల్చిన మాల్యమిచ్చు న 
ప్పిన్నది రంగమందయిన పెండిలి సెప్పుము, మున్ను గొంటి నే 
వ న్ననదండ యొక మగవా( డిడ నేను దెలుంగురాయ(డ, 
నన్నడరాయ ! యక్కొ-దువ గప్పు ప్రియాపరిభు క్ర భాక్కథకా. 
ణి 


“ దేశ భామలండు. చెలుగు లెన్స” 


తెలు. గదేల యన్న దేశంబు దెలుం గేను 
'దెలు€గు వల్ల భుండ(, దెలుంగొ కండ, 
యెల్ల నృపులు గొలువ నెజు(గవే బాసాడి 
దేశభాషలందు దెలు(గు లెస్స. 


విష్ణుచిత్తుని యింట నిరంత రాన్న డానము 


అనిష్టానిధిగేహ సీమ నడురేయాలించిన న్మో౦యు నెం 

తే నాగేంద్రశయాను పుణ్యకథలుం దివ్య(ప్రబంధానుసం 
ధానధ్యానము ' నా_స్టికాకబహుతా నా స్త్యుష్ణతా నాస్ట్యపూ 

పో నాస్తోదన సొష్టవంచ కృపయా భో క్రవ్య” మ న్మాటలుకా. 


నివృ తృిమార్లము 


ఎక్కడి రాజ్యవై భవము లెక్కడి భోగము లేటి సంభ్రమం; 
దిక్క-ట 1 బుద్భుద ప్రతిమమైన శరీరము నమ్మి మోకీపుం 
జిక్కి. గణింపకుంటి? యుగసంధుల నిల్చియు+ గాలుచేతి బల్‌ 
తొక్కుల నమ్మను ప్రభృతులు దుద రూపజకుండ నేర్చిరే, 


AV—8 


58 ఆంధ వాజ్బ్భుయవరి చయము 


మనుచరి తము - అల్ల సాని "పెద్దన (16ళ తా) 
హిమాలయ వరల నర్తన 
౯ 


a) 


ఆట( జని కాంచె భూమిసురు( డంబరచుంచి శిరస్సరజ్ఞ రీ 
పటల ముహుర్ము హు ర్లుకధభంగ తరంగ మృదంగ నిస్వన 
స్ఫుట నటినామకూల పరిపుల్ల కలాపకలాపి జాలముకా 
కటక చరత్క-రేణు కరకంపితసాలము శీత శై లముజా. 


(వవరుడు వరూధినిని చూచుట 


అత డావాతపరంపరా పరిమళ వ్యాపారలీలకా జనా 

న్విత మిచ్చోటని చేర(బోయి కనియెకా విద్యుల్ల తావిగ్రహకా 
శతపశ్రేకణ( జంచరీక చికురకా, జంద్రాస్య( జృక స్తనికా 
నతనాభికా, నవలా, నొకానొక మరున్నారీ శిరోరత్నముక. 


(వవరుడు వరూధినిని వలుకరించుట 


ఎవ్వతె వీవు భీకహరిణేక్షణ ! యొంటి జరించె దోటలే 

కివ్యనభూమి, భూసురు(డ, నేం (దైవరాఖ్యు(డ( దోవ తప్పితి౯ా 
(గొవ్వున నిన్నగ్మాగమమునకుం జనుదెంచి, పురంబు. జేర నిం 
కెవ్విధి. గాంతుల దెల్ప(గదవే తెరువెద్ది, శుభంబు నీ కగుకా. 


వరూధిని నమాధానము 


ఇంతలు కన్నులుండ( దెరు వెవ్వరి చే(డెదు భూసుశేం(ద! యే 
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా 
గింతియకాక, నీ వెణు(గవే మునువచ్చిన త్రోవచొప్పు * నీ 
కింత భయంబులే కడుగ నెల్లి దమైతిమి మాటలేటికిజ. 


వరూధిని వలపు 


ఎన్నిభవంబులజ గలుగు నిక్షుకరాసన సాయకవ్యథా 
ఖిన్నత వాడి వత్తలయి శకేలం గపోలము లూ(ది చూపులకా 


cn 
లం 


శ (వసిద్ధవ చ్యాఖు 


విన్న(దనంబు దోంప గనువే(దుఖునజా బయిగాలి సోకినా 
వెన్నవలెకా గరంగు నలివేణుల( గౌ(గిట(జేర్చు భాగ్యముల్‌ 


(వవరుని తిరస్కారము 


ప్రాంచద్భూషణ బాహుమూలరుచితో. బాలిండ్లు సొంగార(బై. 
యంచుల్‌ మోవంగ6 గౌగలించి యధరం బాసింప హా! శ్రీహరీ! 
యంచుకా (బాహ్మణు6 డోర మోమిడి తదీయాంసద్వయం బంటి షొ 
మ్మంచుకా ద్రోచెం గలంచునే సతులమాయల్‌ ధీరచి త్తంబులజాం 


వడు పువద్యం 


పాటున కింతులో ర్తురె కృపారహితాత్మక ! నీవు త్రోవ ని 
చ్చోట భవన్నభాంకురము సోం3 గనుంగొను మంచు. జూపి య 
ప్పాటలగంధి వేదన నెపంబిడి యేడ్చె. గలస్వనంబుతో 

మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల న(శ్రులు చిందునందగ౯. 


జ్య న 
బరా వర్ష్యన 


తరుణి ననన్యకాంత నతిదారుణ పుష్పశిలీముఖ వ్యథా 
భరవివశాంగి నంగభవుబారికి నగ్గము'సేసి శతూరు(డై 

యరిగె మహాసురాధము( డహంకృతితో నని రోషఖీషణ 
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్బె. గషాయదీధితిళా. 


“ముగ వారి కృత్యముల్‌ క్షి 


నును(జికురాకు మేయుతతి నోరికెలంకులం దే6టి గుట్టినజా 
వనతరుశాఖలం గువకువధ్వని. బాజు పికాంగనం బీకం 
బనునయమొప్ప మాన్చుగతి నాత్మముఖంబు ముఖంబు జేర్చి చుం 
బన మొనరించె, సందుసుడిమాయలుగా మగవారి కృత్యముల్‌. 


60 ఆంధ వాబ్బుయసరి చయము 


పెద్దన చాటుపద్యాలు 
"రాయలు ఒకప్పుడు కృతి చెన్నమని వేడగా 
పెద్దన చెప్పిన చాటువు 


నిరుపహతిస్థలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు క 

ప్పురవిడె, మాత్మ కింపయిన భోజన, ముయ్యలమంచ, మొప్పు త 
ప్పరయు రసజ్జు లూహ తెలియంగల లేఖక పాఠకో_త్తముల్‌ 
దొరికినగాక, యూరక కృతుల్‌ రచియింపు మటన్న శక్యమే. 


సనుస్యాపూరణము 


“* కలనా(టి ధనము లక్కుట 

గలనాటికి దాచ గమలగర్భుని వశమా ¥ ” 
నెలనడిమినా(టి వెన్నెల 

యలవడునే గాదెంటయోయ నమవసనిసికిళా. 


కృన్ణ రాయల నిర్యాణమునకు దుఃఖతుడై చెప్పిన పద్యమూ 


ఎదురై నచో దనమదకరీం(ద్రము నిల్పి 
కేలూత యొసగి యెక్కించుకొనియె 
నునుచరిత్రం బందుకొను వేళ 
బురమేగ బల్లకి తనకేల బట్టియె తై 
గోకట (గ్రామాడ్యనేకాగ హారంబు 
లడ్‌గిన సీమలయందు నిచ్చె 
బిరుదైన కవిగండెపెండేరమున కీవ తగుదని 
తానె పాదమున దొడగె 


* ఆంధ్రకవితాపితామహ అల్లసాని 
పెద్దన కవీంద్ర” యని నన్ను పిల్చునట్టి 
కృష్ణరాయలతో దివి కేగలేక 
(క్రతికియున్నా(డ జీవచ్చవంబ నగుచు. 





(వప్రసిద్ధప ద్యాలు 61: 


పారిజా తావహూరణము = నందితిమ్మన (16 శతా,) 
(శ్రీకృష్ణుడు నత్యభామను అనునయిం చుట 


పాటలగంధి చిత్తమున బాటిలు కోపభరంబు( దీర్చనె 

ప్పాటను బాటుగామి? మృదుపల్ల వకోమల తత్సదద్వయీ 
పాటలకాంతి మౌళిమణిపం క్రికి వన్నియ వెట్ట నా జగ 
న్నాటకసూత్రధారి యదునందను( డర్మిలి (మొక్కె (మొక్కినకా. 


జలజాతా సనవాసవాది సుర పూజాభాజనంబై తన 

ర్చు లతాంతాయుధు కన్నతండ్రి శర మచ్చో వామపాదంబునజా 
దొలగం (ద్రోచె లతాంగి, యట్లయగు నాధుల్‌ నేరము ల్సేయం జే 
రలుకం జెందినయట్టి కాంత లుచితవ్యాపారముల్‌ నేర్తురే. 


వీడుపువద్యం 


ఈసున(బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే 
గాసిలి యేడ్చె (బాణవిభుక ప్టెదుటకా లలితాంగి పంకజ 
(శ్రీసఖమైన మోముపయి( జేలచెజంగిడి బాలపల్లవ 
(గ్రానకషాయకంఠ కలకంఠ వధూకల కాకలీధ్వనిజాం 


(శ్రీకాళహా స్పీశ్వర శతకము - ధూర్జటి (16 శతా.) 
అతని వేదనము 


కాయల్లాచె నధూనఖా గములచే( గాయంబు, వక్షోజముకా 
రాయక (న్రాపడె తొమ్ము, మన్మథవిహార క్లేశ వి భాంతిచే( 
దాయం బాయెను, బిట్టంగ ట్రై దల, చెప్పకా రోత, సంసార మే 
జేయంజాల విర కు. జేయంగద వే (శ్రీకాళహస్తీశ్వరా ! 


రాజుల్‌ మత్తులు, వారి సేవ నరక ప్రాయంబు; వా రిచ్చు నం 
భోజాక్షీ చతురంతయాన తురగ భూషాదు లాత్మవ్యథా 
వీజంబుల్‌, తదపేక్ష చాలుం బరితృ _ప్పిం బొందితికా జ్జానల 
శీ జాగ్రత్సరిణామ మిమ్ము వయతో (శ్రీకాళహ స్తీళ్వరా ! 


62 ఆం|ధ చాజబ్బుయవరి చయము 


ఏ వేదంబు పఠించె లూత, భుజగం బే శాస్ర్రముల్‌ చూచె, తా 
నే విద్యాభ్యసనం బొనర్చె కరి చెం చే మంత్ర మూహించె బో 
ధావిర్భావనిదానముల్‌ చదువు లయ్యా కావు, మీపాద సం 

సేవాస క్రియెకాక జంతుతతికిణా, (శ్రీకాళహస్తీశ్వరా ! 


పరిశీలించితి మంత్రతంత్రములు, చెప్ప న్వింటి సాంఖ్యాది యో 
గరహస్యంబుల్‌, బహువేదళాస్త్రములు వక్కాణించితిణా శంకవో 
దరయకా గుమ్మడికాయలోని నవగింజంతై న నమ్మించి సు 

స్థిర విజ్ఞానము (తోవ జెప్పగదవే శ్రీకాళహస్తీశ్వరా! 


తెనాలిరామకృష్లుని చాటువులు 
దగ్గర చేరినా అవ్వలి మొగ మైయున్న భోగినితో అన్న మాటలూ 


వరబింబాధరముల్‌ బయోధరముల్‌ వ(కొలకంబుల్‌ మనో 
హర లోలాకులు జూప కవ్వలి మొగంబై నంత నేమాయె నీ 
గురుభాస్వజ్ఞఘనంబు (గ్రొమ్ముడియు మాకుం జాలవే గంగ క 
ద్దరి మే లిద్దరి కీడునుం గలదె? ఉద్యద్రాజ బించాననా ! 


కృవ్ణ రాయలు ఇచ్చిన నమన్య పూరించుట 
“ స్తుతమతియైన యాంధ్రకవి ధూర్జట్‌ పల్కుల కేల గల్లెనో 
యతులిత మాధురీమహిమ ?' హో! తెలిసె౯ా భువనై కమోహనో 


ద్దత సుకుమార వారవనితాజనతా ఘనతాపహారి సం 
తత మధురాధరోదిత సుధారసధారలు (గోలుటంజుమీ. 


ఒక భట్టుకవి ఇచ్చివ సమన్యను పూరించిన విధము 


గంజాయి (త్రాగి తురకల 

సంజాతుల గూడి కల్లు చవిగొన్నావా * 
లంజలకొడకా యెక్కడ 

“కుంజర యూధంబు దోమకు త్తుక( జోచ్చెళా ”. 


తింగర 658 
(వసిద్ధ వ ద్యాఖు 
అదే కృన్న రాయలు తానిచ్చినట్లు భావించి 
పూంరిచమని అడుగ గా చెప్పినవీఫము 

రంజనచెడి పొండవు లరి 

భంజనులై విరటుగొల్వ బాల్పడి రకటా 

సంజయ ! యేమని చెప్పుము 

* కుంజరయూధంబు దోమకు త్తుక జొచ్చెలా?. 


వసు చరితి = రామ రాజభూపణుడు (16 శతా.) 

ఆ) (థొ నాబ్బుయపవంచము 
మహి ము న్వాగనుశాసనుండు సృజియింనం గుండలీంద్రుండు త 
న్మహనీయస్టితి మూలమై నిలువ (శ్రీనాథుండు (ప్రోవ న్మహా 
మహులై సోముడు భాస్కరుండు వెలయింసక౯ సొంపువాటిందు నీ 
బహుళాంధ్రో క్రిమయ (ప్రపంచమున దత్సాగల్భ్య మూహించెదకా, 


వద్య చ మత్కలృతి 
సై రవిహార ధీరలగు సారసలోచన లున్నచోటికికా 
భోరున లాతినారు చొరంబూనినచో రసభంగ మంచు నే. 
జేరక పువ్వు. దీవియల చెంతనే నిల్చి లతాంగి రూపు క 
న్నారంగం జూచి వచ్చితి నవాంబురుహాంబక నీకు దెల్ప(గక౯. 


గిరిక నాసికావర్లనము 
నానాసూన వితానవాసనల నానందించు సారంగ మే 
లా నన్నొల్ల దటంచు గంధఫలి బల్కాకం దపంబంది యో 
షానాసాకృతి. జూచి సర్వసుమన స్పొారభ్య సంవాసమై 
పూనెం (బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు నిర్వంకలకా. 


వీడు పువద్యం 
ఆ జాబిల్లి వెలుంగు వెల్లి కల డాయకాలేక రాకానిళా 
రాజగ్ర్రీ సఖమైన మోమున బటా(గ్రం బొప్షి యెల్లె శ్రియా 


64 ఆంధ వాజబ్ణుయసరి చయము 


రాజీవానన యేడ్చె6 గిన్నరవ ధూరాజత్క-రాంభో జకాం 
భోజీమేళ విసంచికారవ సుధాపూరంబు తోరంబుగకా. 


క వికర్ణర సాయనము - నంకుసాల నృసింహకవి (16 శతా,) 
కవి కవితాసామర్ల (ము 
ఇవీ 


యతి విటుడు గాకపోవుటకె ట్లన్మదీయ 
కాన్యశృంగార వర్ణ నాకర్ణ నమున 

విటుడు యతి గాక పోరాదు వెస మదీయ 
కావ్య వైరాగ్య వర్ణ నాకర్ణ నమున, 


కృవ్ష రాయల కూతురు మోహానాంగి ఈ పద్యమును 
నృసింహాక వినుండి ధనమునిచ్చి కొనినట్లు వికివ్యామూ 
ఒ త్తుకొనినచ్చు కటికుచోద్వ త్తి జూచి 
తరుణి తనుమధ్య మెచటికో తలగిపోయె 
నుండెనేనియు. గనంబడకున్నె యహహ ! 
యుద్ధతులమధ్య బేదల కుండ6 దరమె * 


క భాపూర్హోదయము - పింగళి సూరన (16 శతా.) 
కలభాపషిణి, చెలికత్తెల ఉయ్యాలాటలు 
తమి( బూందీ(గల తూ(గుటుయ్యెలల. బంతాలాడుచుకా దూగు నా 
కొమరుం (బాయపు గబ్బిగుబ్బెతల యం(ఘుల్‌ చక్కగా జాగి మిం 
టి మొగంబై. చనుదెంచులీవి. గను(గొంసే దివ్యమౌనీంద్ర ! నా 
కమృగినే త్రలమీ(ద( గయ్యమునకుం గాల్‌దాచులా గొప్పెడి౯. 


విజయవిలాసము - చేముకూర వేంకటకవి (17 శశా.) 
సుభ ద యావన |పాదుర్భావము 


అతివ కుచంబులు౯ మెలుగుటారును వేనలియు౯ా ధరాధిపో 
న్నతియు నహీనభూతికలనంబు ఘనాభ్యుదయంబు. నిష్పుడొం 


ప సిద్ధ వ ద్య 65 


దితిమని మాటిమాటికి నిక్కెడు నీల్లెడు విట్ఞ వీ(గెడుళా 
క్షితి నటుగాదె యొక్కంరికి న్నడుమం(త్రపు గల్మి కల్గినణా. 


సుభద కటాతుముల అందము 


చిత్తజుండల్లి తూపుమొనచేపినం జేయగనిమ్ము, పై ధ్వజం 
బెత్తిన నె త్తనిమ్ము; వచియించెద గల్లినమాట గట్టిగా " 

— అతి ౧ లబ = 
న త్తరభాయశేక్షణ కటాక్ష విలాసరస (ప్రవాహాముల్‌ 


కుత్తుకదింటి తామరలకుకా దలమున్కలు గండుమీలకుళ-, 


చందో పాలంభనము 
శివుళ డిటు రమ్మటంచు దయచేసినచో6 దలకెక్కిం, త్యుగవై 
భవమున( జూదుచో నడుగుబట్టితి, 'వేమనవచ్చు నీగుణం 
బవునవు, నందినకా సిగయు నందకయున్నను గాళ్లుం. దిట్టుకుం 
దువు హరిణాంక ! వేలకొలదుల్లద సీనడకల్‌ తలంప(గజా. 


వంచతంతము - బై చరాజు వేంకటకవి (17 శతా.) 
కవిత్వ మిట్లుండవ లెను 


ఘనతరఘూర్జరీ కుచయుగ [క్రియ గూఢముగాక ద్రావిడీ 

_స్తనగతిం దేటగాక యరచాటగు నాంధ్రవధూటి చొక్క-పుం 
జనుంగవ6 బోలి గూఢమును జాటుదనంబును గాక యుండ(జె 
ప్పిన యదిపో కవిత్వ మనిపించు, నగిం చటుగాక యుండినళా. 


సుమతిశతకము - బద్దెన (18 శతా?) 


భ్రీరాముని దయచేతను 

నారూడిగ సకలజనులు నౌరాయనగా 
ధారాళ మైననీతులు 

శోరూరగ చవులుబుట్ట నుడివెద సుమతీ, 


AY —9 





66 


ఆంధ వాజ్బయపరిచ యము 


అప్పిచ్చువాడు వైద్యుడు 

నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడు౯- 
చొప్పడిన యూర నుండుము 
చొప్పడకున్నట్టి యూరు సౌరకుము సుమతీ. 


ఆకొన్నకూడె యమృతము 

తా కొంకక నిచ్చువాడె దాత ధరి(త్రిణా 
సోకోర్చువాడె మనుజుడు 
తేకువగలవాడె వంశతిలకుడు సుమతీ, 


ఉపకారికి నుపకారము 

విపరీతము కాదు సేయ వివరింపంగా 
నపకారికి నుపకారము 

నెనమెన్నక సేయువాడె నేర్పరి సువుతీ. 


ఎప్పటి కెయ్యది (ప్రస్తుత 

నుప్పటి కా మాటలాడి అన్యుల మనముల్‌ 
నొప్పింపక తానొవ్వక 

తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ. 


ఎప్పుడు నంపదగలిగిన 

నప్పుడు బంధువులు వ త్తు రది యెట్ల న్నా 
తెప్పలుగ జెరుపునిండిన 

కప్పలు పదివేలు జేరు గదరా సుమతీ. 


కనకపు సింహాసనమున 

శునకము( గూర్చుండంబెట్టి శుభలగ్నమున౯ా 
దొనర గ6 బట్టముగట్టిన 

వెనుకటిగుణ మేల మామ వినురా సునుతీ, 





(వ సిద్ధ ప ద్యాలు 


కమలములు పీటబాసిన 

గమలాప్తని రళ్ళి సోకి కమలిన భంగి 
దమతమ నెలవులు దప్పిన 

దమమిత్రులె శత్రులౌట తధ్యము సుమతీ. 


కులకాంతతోడ నెప్పుడు 

గలహింసకు నట్టిత స్సు ఘటియింనకుమీ 
కలకంఠ కంతి కన్నీ 

రొలికిన సిరి యింట నుండ నొల్లదు నుమతీ, 


కూరిమిగల దినములలో 

నేరము లెన్నడును గలుగనేరవు మరి యా 
కూరిమి విరసం బై నను 

నేరములే తోచుచుండు నిక్కము సువుతీ. 


తనకోపమె తనశ(త్రువు 

తనశాంత మె తనకురక దయ చుట్టంబౌ 
తనసంతోషమె స్వర్గము 

తనదుఃఖమె నరకమం(డు తథ్యము సుమతీ. 


పతికడకు తన్నుగూర్చిన 

సతికడకును వేల్పుకడకు సద్దురుకడకుజ- 
సుతుకడకు రిత్తచేతుల 

మతిమంతులు చనరు నీతిమార్గము సుమ్మీ. 


వినదగు నెవ్వరు చెప్పిన 

వినినంతనె వేగపడక వివరింప(దగుకా 
గని కల్ల నిజము దెలిసిన 

మనుజుడెపో నీతిపరుడు మహిలో మవతీ, 


67 


ఆంధ వాబ్బయపరిచయము 


'వేనునవద్యాలు (17 శతా.) 


ఆనగననగరాగ మతిశయిల్లుచునుండు 
తినగతినగ వేము తియ్యనుండు 
సాధనమున పనులు సమకూరు ధరలోన 
విశ్వదాభిరామ వినుర వేమ, 


చి త్తశుద్ధికలిగి చేసిన పుణ్యంబు 
కొంచమైన నదియు కొదువకాదు 
వి త్తనంబు మట్టీ వృక్షంబునకు నెంత, విశ్వ, 


ఆత్మ శుద్ధి లేని యాచార మదియేల 
భాండళుద్ధిలేని పాకమేల 
చి _త్తశుద్ధిలేని శివపూజ యేలరా, విశ్వ, 


'వేషభాషలెరిగి కాషాయవస్తాలు 
కట్టగానె ము క్తి కలుగటోదు 
తలలు బోడులై న తలపులు బోడులా, విశ్వ. 


ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు 
చూడచూడ రుచుల జాడ వేరు 
పురుషులందు పుణ్యపురుషులు వేరయా, విశ న 


'మేడిపండుజూడ మేలిమై యుండును 
హొట్టవిచ్చిచూడ పురుగు లుండు 
పిరికివాని మదిని బవింక మీలాగురా, విశ [ 


పసులవన్నె వేరు పాలెల్ల నొక్కంటి 
పుష్పజాతి వేరు పూజ యొకటి 
దర్శనంబు లారు, దైవంబు నొక్కటి, విశ్వం 





గంగగోవుపాలు గంటెడైనను చాలు 

కడవెడై ననేమి ఖరముపాలు 

భ కిగలుగుకూడు పటెడైననుచాలు, విశ్వం 
ఆ టా క 


కులములోన నొకడు గుణవంతు డుండెనా 
కులము వెలయు వాన్‌ గుణముచేత 
వెలయు వనములోన మలయజ మున్నట్లు; విశ్వం 


తల్లిదం[డ్రులమీద దయలేని పుత్రుండు 
పుట్టనేమి ? వాడు గిట్టనేమి * 

డా అ లి క 
పుట్టలోనిచెదలు పుట్టవా గిట్టవా విశ్వ 


ఎంత చదువు చదివి ఎన్నియో విన్నను 
హీను డవగుణంబు మానలేడు 
టౌగ్గు పాలగడుగ బోవునా నైల్యంబు, విశ్వం 


ఎవ్వరి గుణములు ఏమన్న మానవు 
చక్కచేయరాదు కుక్కతోక 
గడుసురాలు మగని గంప బెట్టమ్మురా: విశ్వం 


తప్పు లెన్నువారు తండోప తండమ్ము 
లుర్విజనుల కెల్ల నుండు దప్పు 
తప్పులెన్నువారు తమతప్పు లెరుగరు, విశ్వ. 


తామపించి చేయదగ దెట్టి కార్యంబు 
చీగిరింప నదియు విషమ మగును 
వచ్చికాయ దెచ్చి పడ వేయ ఫలమౌనె, విశ్వ. 


70 


ఆంధ వాబ్బయవరిచయమం 


ఆనువుగానిచోట నధికుల మనరాదు 
కొంచముండు చెల్ల కొదువకాదు 
కొండ యద్దమందు కొంచమై యుండదా; విశ్వ. 


నీళ్ల లోన మొసలి నిగిడి యేనుగు బట్టు 
బయట కుక్క_చేత భంగపడును 
స్థానబలిమికాని తనబలిమి కాదయా, విళ న 


చెప్పులోని రాయి చెవిలోని జోరీగ 
కంటిలోని నలుసు కాలిముల్లు 
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా విశ్వం 


ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు 
కాచి యతకవచ్చు [క్రమముగాను 
మనసు విరిగెనేని మరి చేర్చరాదయా, విశ్వ. 


ఇహమునందు సుఖము ఇంపారకుండిన 

సరమునందు నెట్లు పడయవచ్చు 

మొదటలేని చేవ తుద నెటు కలురా, విశ్వం 
గగ 


ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి 
వేర పోవువాడు వెర్రివాడు 
కుక్కతోకబటి గోదావ రీదునా, విశ్వం 


చాకి కోక లుదికి చీకాకు పడజేపి 
మైలదీసి లెస్స మడిచినట్లు 
బుద్ధిజెప్పువాడు (గ్రుద్దితే నేమయా, విశ్వ, 


71 
(వసిద్ధప ద్యాలు 
పొలసాగరమున సన్వశించిన స్వామి 
గొల్ల యిండ్ల పొలు గోరనేల 
ఎదుటివారి గొమ్ము ఎల్ల వారికి పీతి, విశ్వం 


కనకమృగము భువిని కద్దులే దనక 
తరుణి నిడిదిపోయె దాళరథియు 
తెలివిలేనివాడు చేసు డెట్టాయెరా? విశ్వం 


భక్తి యున్నచోట పర మేళ్వరుం డుండు 
భక్తి లేనినోట పాస ముండు 
భక్తి రలుగువాడు పరమాత్ముడే నయా, విశ్వం 


సీకి శా శ్ర్రముక్తావళి = బద్దెన (18 శతా?) 
అజ్ఞాతక వి అను వాదం 


ధనమును ద్రాతశాయయు 

వనితాజన యౌవనంబు వండిన యన్నం 

బును, గడుమూర్ల స్నేహం 

బును, నిల నివి యల్పకాల భోగ్యము లరయకా. 


ఛాన్క్మ-ర శతకము - మారన వెంకన (17 శతా, 


(కగూరమనస్కులౌ పతుల గొల్చి వపించిన మంచివారికికా 
వారిగుణంబె పట్టి చెడున్నర్తన వాటిలు, మాధురీజలో 
ధారలు గౌత మీముఖ మహానదు లంబుధి కూడినంత నే 
క్షారము చెందవే మొదలికట్టడ లన్నియు దప్పి భాస్కరా * 


భ ర్భృహరి సుభాషీతములు = ఏనుగు లత్మణక వీ 
(17 శతా.) అనువాదము 


ఆకాశంబుననుండి శంభుని రం, బందుండి శీతాద్రి సు 
భోకందై న హమాద్రినుండి భువి, భూలోకంబునందుండి య 





m9 ఆంధ వాబ్బయపరిచయము 


స్తో కాంభో ధిం బమోధినుండి పవనాంధోలోకముం జేరె.గం 
గాహాలంకష, పెక్కుభంగులు వి వేకభష్ట సంపాతముల్‌. 


సీరము త ప్తలోహమున నిల్చి యనామకమై నశించు, నా 
సీర మె ముత్యమట్లు నళినీదళ సంస్థికమై తనర్చు, నా 
సీరమె కు క్తిలో(బడి మణిక్వముగాంచు సమంచిత ప్రభం, 
బౌరుషవృత్తు లిట్లధము మధ్యము ను తము గొల్చువారికిళా. 


తమకార్యంబుం బిరిత ్యజించి ము( బరార్థ్మప్రావకుల్‌ సజ్జనుల్‌ 
దమకార్యంబు ఘటించుదుకా బరహితార్థ వ్యాసృతుల్‌ మధ్యముర్‌ 
దమకై యన్యహితార్థ ఘా తుకజనుల్‌ దైత్యుల్‌, వృథాన్యార్థ భం 
గము గావించెడువార లెన్వరొ యెబుంగళా శక్యమే యేరికి౯ా * 


నీతిప్రొాఢవిహారులై న నిపుణుల్‌ నిందింపనీ మెచ్చనీ? 
ఖ్యాతింజెందిన సంపదల్‌ నిలువనీ గాఢంబుగా సాగనీ? 
ఘాతం బప్పుడ పొందసీ నియతిమైగానీ.యుగాంతంబునళా, 
సీతిల్లాఘ్యపదంది దప్పరుగదా నిత్యంబు ధీరో త్తముల్‌, 


ఆంధనాయక శతకము - కాసుల పురుపో త్తమకవి (18 శతా) 


ఆలు నిర్వాహకురాలు భూదేవియై 
యఖిల, భారకుండను నాఖ్య దెచ్చె 
నిష్టసంపన్నురా లిందిర  భార్యమై 
కామితార్భ6 డన్న ఘనత దెచ్చె 
కమల గర్భుండు సృష్టిక ర్త తనూజు(డై 
బహు కుటుంబకు( డన్న బలిమి దెచ్చె 
గలుష విధ్వంసియౌ గంగకుమారియై 
పతిత పావను( డన్న ప్రతిభ దెచ్చె 


నాండ్రునిడ్డలు 'దెచ్చు ప్రఖ్యాతి గాని 
మోొదటినుండియు నీవు దామోదరుండవె 





వసిద వ 78 
వ గ్‌. చ్య్యాలు 


చిత్రచిత్ర ప్రభావ 1 దాక్షిణ్యభావ || 
హతవిమతజీవ ! శ్రీకాకుళాంధ్రదేవ || 


సింహోది నారసింహాశతక ము - గోగుల పాటి కూర్మనాథ కవి (18 శతా) 
తురక లదండు సింవో చలంమోాదికి రానున్న సనుయమున చెస్పినది 


పాలీయవచ్చిన భామిని (ప్రాణంబు 
అపహరించి చెలంగినట్లు కాదు, 
యాగోత్సవంబున కతిమోదమున( బిల్వ 
నపుడు మానును (దుంచినట్లు గాదు, 
చేతగా కొక నరుచేతC జుట్టంబుల 
నందర( జంపించినట్లు గాదు, 
తుంగ కల్పించి యుత్తుంగవంక ద్రోహ 
మాచరించి చెలంగినట్లు గాదు? 


పరబంం బిది, సీప్రజ్ఞ పనికిరాదు 
లెమ్మికను మీనమేషముల్‌ లెక్కయిడక 
చొరవ6 దురకల6 గొట్టంగాం జుక్క=లెదురె 
వైరిహరరంహ ! సింహాద్రి నారసింహ! 


శామలింగేశ శతకము - అడిదము సూరకవి (18 శతా.) 
నాటి అధికారుల చౌష్ట్యము 


మాన్యంబు లీయ సమర్థు( డొక్కు లేడు 
మాన్యముల్‌ చెరుప సామంతులంద, 
రెండిన యూళ్ల గోడెరిగింప డెవ్వడు 
పండిన యూశ్లెన్న ప్రొఢులందు 
రితడు పేదయటంచు ఎరిగింప డెవ్వడు 
కలవారి సరియెంచగలరు చాల 
తనయాలి చీకటిత స్పెన్నడెవ్వడు 
'పెరకాంత రం కెన్న పెద్ద లందు 


AV—10 











71 ఆంధ వాజ్బయపరిచయము 


రిట్రి దుష్షుల కధికార మిచ్చినట్టి 

లు అ అ 

రాజు ననవలెగాక, దుర్నయుల ననగ 
నేమిపని యున్నయది సత్కవీంద్రులకును 
రామలింగేశ ! రామచం(ద్ర పురనివాస ! 


దాశరథీ శతకము - భడాచల రానుడాసు (17 శశతా,) 


చిక్కనిపాలపై మిసిమింజెందిన మీగడ పంచదారతో 
'మెక్కినభంగి నీ విమలమేచక రూససుధారనంబు నా 
మక్కువ పశ్లైరంబున సమాహితదాస్య మనేటి దోయిటణా 
దక్కె నటంచు జజ్టెదను, దాశరథీ కరుణాపయోనిధీ ! 


భండనఖీము6 డా_ర్హజనబాంధవు( డుజ్జ్వలబాణతూణకో 
దండ కళాప్రచండ భుజతాండనకీ ర్తికి రామమూర్తి కిలా 
రెండవ సొటిదైన మిక లే( డనుదుకా గడకట్టి భేరికా 
డాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ మ త్తవే 
దండము నెక్కి. చాటెదను, దాశరథీ కరుణాపయోనిధీ ! 


ఇవాటువ నాలు 


వేములవాడ భీమకవి (11 శతా?) 


బిసరుహగర్భు వాతయును విష్ణుని చక్రము వ(జ్రి వజము౯ 
దెసలను రాముబాణము యుధిష్టిరుకోపము మౌని శాసము౯ా 
మసకపు పాముకాటును గుమారుని శక్తియు గాలుదండముకా 
బశుపతి కంటిమంటయును పండిత వాక్యము రి త్తనోవునే, 


రణతిక్క నవై చెప్పినది 


ఏమి తపంబు సేసి పరమేశ్వరు నేమిట పూజ సేపిరో 
రాముని తల్లియుజా బరశురాముని తల్లియు ఖీముతల్లి యుకా 
కామునికన్నతల్లియును గంజదలాక్షుననుంగుదల్లియుకా 
గ్రీమహిత ప్రతాపుడగు పిద్ధయతిక్కన గన్నతల్లియకా. 


లక 


Sy ద్యాలు 75 


జక్క నకవి 


వాసనలేనిపువ్వు, బుధవర్ష ము లేనిపుర ౦బు, నిత్యవి 
శ్వాసములేనిభార్య, గుణవంతుడుకాని కుమారుడు౯-, సద 
భ్యాసములేనివిద్య, పరిహానప్రసంగములేని వాక్యముళా 
గ్రాసములేనికొల్వు కొరగావివి పెన్ను యసింగధీమరే ! 


రంగాజమ్మ (17 శతా.) తంజావూరు విజయరాఘవ నాయకుని 
(వియురాలు, ఆస్థాన కపయ్యిలి. తన్ను నిష్టంర ము లాడిన పట్ట 
మహిని. కి చెప్పిన నద ను 

ఏవనితల్‌ మముం దలప నేమిపనో * తను రాడువారు గా 

రో? వలపించు నేర్చెరుగరో ? తమ కౌగిటిలోన నుండగా 

రావదియేమిరా, విజయరాఘవ! యం చిలుదూరి బల్మిచే 


దీవరక శ్తెనై యిటుల తీసుకవచ్చితినా త లోదరీ ! 


కే త్రయ్య (17 శతా.) రఘునాథభూపాలుని ఆస్థానంలో 
చెన్నినది 

తము దామె వత్తు రర్థులు 

క్రమమెరిగిన దాతకడకు, రమ్మన్నారా 


కమలంబు లున్నచోటికి 
భ్రమరంబుల * అచ్యుతేంద్ర రఘునాథనృపా 1 


అడిదము సూరకవి (18 శతా.) తన (వభువ్లును నుతిస్తూ 
చెద్దాపుర నంస్థాన౧లో చెప్పినది 
రాజు కళంకమూ ర్తి, రతిరాజు శరీరవిహీను, డంబికా 
రాజు దిగంబరుండు, మృగరాజు గుహాంతరసీమవ ర్తి, వి 
భాజితపూసపా డ్విజయరామనృపాలు(డు రాజుగాక యీ 


రాజులు రాజులే పెమతరాజులుగాని ధరాత లంబునజాం 


76 ఆంధ వాజ్య గ యవరిచయము 


సూరకవి కవితలో రాజునుగూర్చిన వక్‌ వచన (వయోగమును 
దివాను ఆతీపించినపుడు చెప్పినది 


చిన్నప్పుడు, రతి'కేళిక 
నున్నప్పుడు, కవితలోన యుద్ధములోనజా 
వన్నెసుమీ “రా” కొటుట 
లబ 
చెన్నగు నో పూసపాటి సీతారామా! 


చిలకమర్తి లత్మీనరసింహాం (19 - 26 శతా,) 


భరత ఖండంబు చక్కని పాడియావు 
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ 
తెల్ల వారను గడసరి గొల్లవారు 
పిదుకచున్నారు మూతులు బిగియబెట్టి. 


బగ ,వసిద చాట 
(గు ధి ణా నువు 


కాకేమి తన్నుతిటైనె* కోకిల ధన 
మేమి తన్నుగోకొమ్మనెనే ? లోకము 
వగయగు బరుసనివాకున, జుట్ట 
మగు మధురవాక్యము కలిమికా. 


తిరుపతి వేంకటకవులు (19 - 80 శ తా.) 
ఆంధకవితా స్మామాజ్యాన్ని వకచ్చతంగా పాలించారు 


ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు (మొక్కగ నిక్కినాము స 
న్మానము లందినాము, బహుమానములకా (గహియించినార, మె 
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయం బొనర్చి ప్ర 

జ్ఞానిధు లంచు బేరుగోనినారము, నీవలనజా సరస్వతీ ! 


Go ద్యాలు 77 


ఏళ చేసిన నవాలు 


దోనమటం చెరింగియును 'దుందుడుకొప్పగ బెంచినార మీ 
మీసము రెండుబానలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా 
రోనము కల్షినళా గవివరుల్‌ మముగెల్వుడు గెల్చిరేని యీ 
మీసము తీసి మీపదసమీపములం దలలుంచి (మొక్కమే. 


వీరి కవితా పాభవము 


శతఘంట కవనమ్ము నల్చుసంగతి యన్న 
గరతలామల కమ్ముగాదె మాకు 
అష్టావధాన కష్టావలంబన మన్న 
నంబికొండయ దండనంబు మాకు 
ఆశుధారా కవిత్వాడంబరం బన్న 
నల్లేరుపై బండినడక మాకు 
నత్కావ్యనిర్మాణ చాకచక్యం బన్న 
షడ్రసో పేత భోజనము మాకు 


వ్యర్థమగు వాదము లొనర్నునట్టివారి 
డంబ మణగించు టాపోశనంబు మాకు 
దానరాధేయ( కవిసముదాయిళాయి ! 
పండితవిధేయ ! రామభూపాలరాయ! 


వేంకటగిరి ఆస్థానంలో చెప్పినది, రాజుతో తమకు సామ్యం 


పరదేశ సంపాదన రతిమీకు నరేంద్ర! 
పరదేశ సంపాదన రతి మాకు 

లసదు త్తమ పదాభిలాష మీకు నరేంద్ర! 
అసదు త్తమ సదాభిలాష మాకు 


78 ఆంధ వాబ్బయవరిచయము 


సకలనుత్యళ్లోకస క్రి మీకు నరేంద్ర! 
సకలనుత్యళ్లోకస క్రి మాకు 

మనుమార్షవర్తనం బనువు మీకు నరేంద్ర! 
మనుమార్గవ ర్హనం బనువు మాకు 


మీకు రాజపదము మాకును కవిరాజ 
పదము కల దికెందు కొదువలేదు 

కాన సామ్యమిచ్చి మానించు టొప్పడే 
ముద్దుకృష్ణయాచ భూవరేణ్య! 


పాండవోద్యోగము - (శ్రీకృష్ణుడు నిదుర మత్తు అభినయిస్తూ 

అర్జునాభిముఖంగా లేచి కౌగలించుకొని (ప్రీతితో 
ఎక్కడనుండి రాకయిట * కెల్ల రుకా సుఖులేకదా * యళో 
భాక్కులు నీదునన్నలును భవ్యమనస్కు_లు నీదుతమ్ములుకా 
జక్క-గ నున్నవారె* భుజశాలి వృకోడరు. డగ్రజాజ్ఞకుణా 
దక్కగ నిల్చి శాంతుగతి( దాను జరించునె తేల్చు మర్దునా. 


(వక్క-కుదిరిగి దుర్యోధనుని గాంచి గారవముతో 
బావా! యెప్పుడు వచ్చితీవు? సుఖులే (భ్రాత ల్బుతు ల్బుట్టముల్‌ % 
నీవాల్ల భ్యముపట్టు కర్ణుడును మన్నీలుకా సుఖో పేతులే ? 
మీవంళోన్నతి. గోరు భీమ్మ(డును మీమేల్లోరు |ద్రోణాది భూ 
దేవుల్‌ సేమముమై నెసంగుదుర* నీతేజంబు హెచ్చించుచుకా, 


(శ్రీకృష్ణుడు అర్జునునితో 
అలము సేయనే నని యథార్థము బల్కితి(జుమ్మి, యిట్టి గో 
పాలుని నన్ను( గోరితివి, భండనపండితు లగ్ని కేజు లు 
త్తాల ధనుర్ధరుల్‌ బహుశత పమితుల్‌ యదుసింహు లందటికా 
బాలుగ6 గ్లెకొనెళా గురునృపాలు(డు బాలు(డవైతి వక్కటా! 


వసిద పద్యాలు 
real 


అర్జునుని నమాధానము 


ఉన్నది పుష్టి మానవుల కో యదుభూషణ ! యాలజాతికీణా 
దిన్నది పుష్టి నీ వరుగుదెంచి రథంబున నున్న(జాలు, నే 
సున్నము జేసెదణా రిపుల( జూసు లద్భుత మంద, సర్వలో 
కోన్నత ! నాకు( జేరొసంగు మూరక చూచుదునుండు మచ్యుతా! 


కృష్ణ రాయ భారము - కృష్ణుడు దుర్యోధనునితో 


'చెల్లియొ చెల్లకో తమకు( జేపిన యెగ్గులు సైచి రందఖుళా 
దొల్లి గతించె, నేడు నను దూతగ( బంపిరి సంధిసేయం, నీ 
పిల్లలు పాపలుం (ప్రజలు పెంపువహింహ(గ( బొందు సేసెదో 
యెల్ల్సి రణంబు గూర్చెదవొ % యేర్పడ( జెప్పుము కౌరవేశ్వరా ! 


అలుగుటయే యెజుంగని మహామహితాత్ము(. డజాతశ(త్రుండే 
యలిగిననాడు సాగరము లన్నియు నేకము గాకపోవు, క 
రులు పదివేవురైన ననినొత్తురు చత్తురు రాజరాజ! నా 
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల గావు మెల్లరణ. 


జండాపై కపిరాజు, ముందు సితవాజి (శ్రేణియుం గూర్చి వే 

దండంబుంగొని తోలు స్యందనము మీద న్నారి సారించుచుం 
గాండీవమ్ము ధరించి ఫల్గుణుండు మూకం జెండుదున్నప్పు డొ 
క్కండు న్నీమొటి నాలకింప(డు కురుక్మొనాథ సంధింపగజాం 


"రానవూయణ కల్పవృతుము = 
విశ్వనాథ సత్యనారాయణ (19-20 శతా.) 
NS “మరల నిదేల రామాయణం బన్న చో? 


మరల నిదేల రామాయణం బన్నచో 
స్రీ ప్రపంచ మెల్ల నెల్ల వేళం 

దినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్లు 
తన రుచి (బ్రదుకులు తనవిగాన 


19 











80 


ఆంధ వాజ యవరిచ యము 


చేసిన సంపారమే చేయుచున్నది 
తనదై న యనుభూతి తనదిగాన 

తల(చిన రామునే తల(చెద నేనును 
నాభక్తి రచనలు నావిగాన 


కవిప్రతిభలోన నుండును గావ్యగతళ 
తాంశములయందు( తొంబదియైనపాళ్లు 
ప్రాగ్విపళ్చిన్మతంబున రసము వేయి 
రెట్లు గొప్పది నవకథాదృతిని మించి. 





కొన్న (పసిద్ధగేయాలు 


చేశభ క్తి - గురజాడ అప్పారావు (19 - 20 శశా,) 


దేశమును (ప్రేమించుమన్నా 
మంచి అన్నది సెందునున్నా 3 
చొట్టిమాటలు కట్టి పెట్టోయి 
గట్టి మేల్‌ తల పెట్టవోయి ! 


పాడిపంటలు పొంగిపొర్తే 
దారిలో నువు పొటుపడవోయి 3 
తిండి కలిగితె కండకలదోయి 
కండగలవాడేను మనిషోయి ! 


* * * 


సొంతలాభం కొంత మానుకు 
పొరుగువాడికి తోడుపడవోయి 3 
దేశమంటే మట్టికాదోయి 
చేశమంకే మనుషులోయి! 


* * * 
ఆకులందున అణగిమణగీ 
కవితకోకిల పలకవలెనోయి 3 


పలుకులను విని దేశమం దధి 
మానములు మొలకెత్తవలెనోయి ! 


తళ చామ! 














ఆంధ వాజ స్ఞ్రయవరిచ యము 
యెంకి పాటలు = నండూరి సుబ్బారావు (19 - 20 శతా.) 
యెంకి నాయడుబావల ముగ్చే ప్రణయం 


' యెనక జల్మంలోవ 
యెవరమోనంటి, 
పిగ్గొచ్చి నవ్వింది 
పిలక నాయెంకి. 


ముందు మన కేజన్మ 
ముందోలె యంటి 

తెలతెల్ల బోయింది 
పిల్ల నాయెంకి. 


ఎన్నాళ్లు మనకోలె 
ఈ సుకము లంటి 
కంట నీ 'రెట్టింది 
జంట నాయెంకి. 


వహావస్థానం - (శ్రీ శ్రీ (19 - 20 శతా.) 


మరో(పపంచం, 

మరో (ప్రపంచం; 
మరో(ప్రపంచం పిలిచింది ! 
పదండి ముందుకు 

పదంటి (త్రోసుకు 

పోదాం పోదాం పైపైకి! 


కదం (త్రొక్కుతూ, 

వదం పాడుతూ, 

హృదంతరాళం గరిసూ 
( ఖైనీ 





(వసిద్ధ గేయాలు రికి 


పదండి పోవాం 
వినబడ లేదా 
మరోప్రపంచపు జలపాతం? 


జయభేరి 


నేనుసైతం 
(ప్రపంచాగ్నికి 
సమిధ నొక్కటి ఆహుకిచ్చాను ! 


నేనుసైతం 
విశ వసృష్టికి 
అకు వొక్కటి ధారపోకాను ! 


నేనుసైతం 
భువసఘోషకు 
వెరిగొంతుక విచ్చి (మోశాను! 


ల! * * 


నే నుపైతం 

(ప్రపంచాద్దిష 

తెల రేక పలవిసాను! 
౧M కా ౧M ౨ 


నేనుసైతం 
విశ్వవీణెకు 
తంత్రినై మూర్భనలు పోతాను! 


నేనుసైతం 
భువన భవనపు 
బావుటానై పైకి లేస్తాను. 





ఆ౦[ధవాజ్బయపరిచయము 
_ చార్మితక సమన్వయము 


రాజు _- కవి కాలము 


శాతవాహనులు [క్రీ స్తుపూర్యం 225 - క్రీస్తుశకం 225 

ఆంధ్రశాతవాహనులు దక్షిణాపథ చ(క్రవరులై 41 శతాబ్దాలు పాలించారు. 
పశ్చిమాన పైఠాళా ((ప్రతిష్టానపురము, నేటి మహరాష్ట్రములోనిది, తూర్పున ధాన్య 
కటకము వీరి రాజధానులు. 

మొదటి చక్రన ర్తి (శ్రీముఖ శాతవాహనుడు. 17 వ చక్రవర్తి హాలుడు 
“గాథాస ప్తశతి” సంకలనక ర్త. ఇందులో హోలుడు, ఇతర కవులు, కవయిత్రులు 
చెప్పిన 700 రమణీయ శృంగారగాథలు ((పాకృత భాషాపద్యాలు) ఉన్నవి. 


నష్టమైపోయిన గుణాఢ్యుని పైళాచీ బృహత్కథ కథాసరిత్సాగరానికి మూలం, 
ఈ కాలంలో (వాయబడినదని కొందరి అధిపాయం. 
(కీ శ, 925 - 621 


ఈ యుగంలో పరిపాలించిన రాజవంశాలు : ఇక్ష్వాకులు 8 శతా. విజయపురి 
రాజధాని, పల్లవులు 8-5 శతా. కాంచీనగరము, పల్నాడు. -బృహతృలాయనులు 
శీ శతా. పెదవేగి (ఏలూరువద్ద). శాలంకాయనులు 4 శతా, పెదవేగి. విష్ణుకుండినులు 
ఈ = 6 శతా, అమరపరి. 


తూరు! వాళుక్యలు (కీ, శ. 625 - 107: - 1118 
A] sie 


వేంగి, బెజవాడ, రాజమహేం[ద్రవరము రాజధానులు. మొదటిరాజు కుబ్దవిష్టు 
వర్ణనుడు (624 _ 641). రాజరాజనరేంద్రుడు రాజధానిని వేంగినుండి రాజమహేం చ 


చారి తక నమన్వయము రిక 


వరమునకు మార్చాడు, ఇతని ఆస్థానకవి నన్నయ. రాజరాజు కొడుకు రాజేంద్రుడు 
చోళుల దౌహితుడు. తమిళదేశంలో చోళసామాజ్యాూవికి చక్రవర్తి అయాడు 
(1070. 1118). చాళుక్య చోళుల తెలుగు రాజ్యాన్ని సామంతులైన వెలనాటి 
చోళులు రాజప్రతినిధులుగ పాలించి, అటుతరువాత స్వతంత్రులై నారు. 


చెలనాటి చోళులు డీ: శ, 1118 - 1206 


వీరికి చందవోలు రాజధాని, 
మొదటి గొంకరాజు. 
మొదటి వెలనాటి చోడుడు 1108 _ 1132, 


రెండవ గొంకరాజు 1132 _ 11683. 
ఇతని మంతి నండూరి గుండయకు మంచన కృతి అంకితము. 


వెలనాటి చోడుడు 118 _ 1180. 
మర్ఫికార్లున పండితుడు ఇతని ఆస్పానానికి నచ్చి అచటి జై న బౌద్దుల్ని 
C9. 50 (a అ ఇ 
వాదంలో గెలిచాడు. 
వెలనాటిచోళుల ప్రభుత్వం క్షీణించగా సామంత (ప్రభువు లనేకులు భిన్న 
ప్రాంతాలకు పాలకు లయినారు. చాగివంశ౦ _ బెజవాడ, కోటవంశం -_- ధరణికోట, 
హైహయులు  కోనదేశం, పలనాటిసీమ. తెలుగుచోళులు _-- కొణిదెన, నెల్లూరు, 
పొ త్తపి, వీరందరు పల్నాటియుద్దంలో పాల్గొన్నారు. పల్నాటియుద్దం 1176 _ 1182 
జావ a ° ౧ థ 
మధ్య పల్నాటిసీమలోవి కారెంపూడిలో జరిగింది. 


నెల్లూరి చోళులు 18 వ శ తాబం 
5x29 (a) 
మధురాంతక పొ త్తపిచోడవంశానికి చెందిన మనుమసిద్ధి ఆస్థానకవి తిక్కన. 


కనిగిరిసీమ పరిపాలించిన కాటమరాజుకు మనుమసిద్ధికి పశువులను మేపుకొనే 
వీళ్ల విషయమై వివాదంకలిగి యుద్దానికి దారితీసింది. తిక్కన పెదతండ్రి కుమారుడు 
ఖడ్గతిక్కన సేనానాయకుడై ఈ యుద్ధంలో మరణించాడు. ఒకమాటు యుద్ధంలో 
ఓడిపోయివచ్చి ఇంటిలో పరాభవింపబడిన తరువాత రణమరణ మందినట్లు 
ప్రచారంలోవున్న కథను చారిత్రకులు విశ్వసించటంలేదు, తిక్క నలోకాని సమకాలపు 








86 ఆంధ వాజ్య యవరి చయము 


వౌజ్మియంలోకాని దీనికి ఆధారాలు కనబడవు. జానపద సాహిత్యంలో కొటమరాజుకథ 
ప్రసిద్ధమైనది. 


కాక తీయులు (శ్రీః శ, 1000 - 1898 


హనుమకొండ, ఓరుగల్లు రాజధానులు. వీరు పశ్చిమ చాళుక్యులకు సామంతు 
లుగా వుండి క్రమంగా స్వతంతులై నారు. రుద్రదేన మహాదేవుల తరువాత 
గణపతి 1108 _ 1262 
నేటి ఆంధ్రదేశం అంతా పరిపాలించిన చక్రవర్తి. తిక్కన గణపతి 
దేవుని సందర్శించి ఆతవికి తన భారత రచనను వివిపించాడు. గణపతి 
దేవుని కుమా _ర్రె 
రుద్రమదేవి 1262 _ 1206 
భర్హ ఇందులూరి అన్నయదేవుడు 


a | 
| | 
ముమ్మడమ్మ రుయ్యమ్మ 


భర్హ చాళుక్య వీరభద్రుడు భర్త ఇందులూరి అన్నయదేవుడు 





a 1296 _ 1828 
మారన, హుళక్కి. భాస్కరాదులు, పాల్కురికి సోమన ఈకాలపు 
కవులు. (ప్రతాపరుద్రుడు పర్నాక్రమవంతుడేకాని మహమ్మదీయుల ధాటి 
కాగలేక వారిచేత చిక్కి నర్మదాతీరంలో ఆత్మహత్య చేసుకొన్నాడు. 
కాకతీయ రాజధానీ నగరంలోని అపారమైన సంపదను మహమ్మ 
దీయులు కొల్ల గొట్టి ఢిల్లీ తీసుకొనిపోయారు. 


కాకతీయసామాజ్య పతనానంతరం రెడ్డి, వెలమ విజయనగర రాజ్యాలు 
వెలిశాయి, 


"రెడ్డి రాజులు డీ శ, 1895 = 1424 


1. ప్రోలయ వేమారెడ్డి 1825 _ 1868 
ఎర్రావ్రగడ ఆస్థానకవి. 


చారి తక నమన్వయము 87 


2 అనపోతారెడ్డి 1868 _ 1864 


8. అనవేమారెడ్డి 1864 _ 1886 
దానశీలుడని చాటు చాటువు లున్నాయి. 

4. కుమారగిరిరెడ్డి 1884 _ 1402 
విలాస పియుడు, వసంతోత్సవములకు (వసిద్ధి కర్పూర వసంత 
రాయలని ఈతనికి బీరుదము. వసంతరాజీయ నాట్యశాస్త్ర (గ్రంథకర్త. 


6. పెదకోమటి వేమారెడ్డి 1402 - 1420 
సంస్కృత పండితుడు. సర్వజ్ఞ విరుదాంచితుడు. (సంస్కృత) 
సాహిత్య చింతామణి (అలంకారళాస్త్ర) (గ్రంథకర్త, 
శ్రీనాథుడు ఇతని ఆస్థానకవి, విద్యాధికారి. 
6. రాచ వేమారెడ్డి 1420 - 1424 
1424 లో రెడ్డిరాజ్యం విజయనగర రాజుల వళమైనది. 
కుమారగిరిరెడ్డి తన అవసానకాలంలో కొండవీటి రాజ్యమును 'పెదకోమటి 
వేమారెడ్డికి రాజమహేంద్రవర రాజ్యభాగమును తన బానమరదియైన కాటయ వేమునికి 
ఇచ్చెను. 


రాజమ హేంద్రనర శాఖ 


1. కాటయ వేమారెడ్డి 1402 _ 1414 
కాళిదాసు నాటక త్రయమునకు సంస్కృతంలో వాభ్యానం రచించాడు. 


2 అల్లాడ రెడ్డి 1414. 1428 


శ వీరభద్రారెడ్డి 1429 _ 1147 
ఆస్థానక వులు - (శ్రీనాథుడు, నిళ్ళంకకొమ్మనం 
1450 (ప్రాంతంలో రాజమహేంద్రవరమును గజపతులు ఆక్రమించారు. 
అంతేకాదు; తీరాంధ్రమును పూర్తిగా --- అటు శ్రీశై లంనుండి ఇటు ఉదయగిరివరకు 
గజపతులు లోబరచుకొనడంచేత (శ్రీనాథునికి నిలువ నీడలేకపోయింది. బొడ్డుపల్లి 
గుత్తకు పుచ్చుకొని శిస్తు చెల్లించలేక గజసతులచేత పరాభవం పొందినట్లు 
కనబడుతుంది. 


88 ఆంధ వాబ్బయవరిచయము 


చివరి సంగమరాజుల పాలనలో విజయనగరం బలహీనస్టితిలో పడింది. 
1100 తరువాత సాళువ నరసనాయకుడు రాజై. గజపతుల నోడించి విజయనగరమును 
కాపాడెను. 
శేచర్చ పద్దునాయకులు = రాచకొండ 
1. మొదటి పింగమనాయకుడు 
2, మొదటి అనపోత నాయకుడు 1361 - 1384 
8. రెండవ సింగమనాయకుడు 
గొప్ప విద్వాంసుడు, సర్వజ్ఞ విరుదం, రసార్డవ సుధాకరక ర్త. 
శ. రెండవ అనపోతనాయకుడు 18399 _ 1421 
ఈ, మాదానీడు 1021 _ * 
6. మూడవ సింగమనాయకుడు 1425 = 1160 
సర్వజ్ఞ బిరుదాంచితుడు? పోతన ఇతని పోషణలో వుండిన కవి. 
(శ్రీనాథుడు ఇతని ఆస్థానమును దర్శించినాడు, 
సద్మ నాయకులకు రెడ్డిరాజులతో రాజకీయంగానే కాక వాజ్మయ పోషణలో 
కూడా తీవ్ర స్పర్థ వుండేది. ఉదా. (శ్రీనాథుడు ఆంధ్ర శృంగార నైషధ కావ్యము 
వ్రాయగా వెలమల ఆస్థానంలో మల్లినాధసూరి నై షధానికి సంస్కృతంలో వ్యాఖ్యానం 
రచించాడు. 
పద్దు నాయకులు - దేవరగొండ శాఖ. 
1. మాధవనాయకుడు, 
సోదరుడైన (రాచకొండ) అనపోత నాయకునిచేత దేవరకొండ 
పాలకుడుగా నియమితుడై నాడు. 
ఓ పెద వేదగిరి 
8. కుమార మాధవనాయడు 
4. లింగమనాయడు 


విజయనగర రాజులు (క్రీ, శ, 1886 - 1565 - 1680 


సంగమ వంశం 
క. మొదటి హరిహరరాయలు 1336 _ 180 





ఇారి తగ సమన్యయమను 89 


మొదటి (వీర) బుక్కరాయలు 1807 = 1977 
నాన సోమన ఆత కవి, బుక్కంరాయల కొడుకు కంసరాయలు. 
ఇతని భార్య గంగాదేవి సంస్కృత మధురావిజయ కొన్య రచయిత్రి. 


, Vous పొరిపారరాయలు 1377. 1104 
అక్కున్‌ 6D, 


4, మొదటి రేవరాయలు 1104. 1422 


| Dudh బుక్కరాయలు 1422 - 1428 


4, రెండన ((బొథ) దేవరాయలు 1423 _ 1446 


(గ్రీనాథునికి కనకాభిషేకం చేపిన రాజు. ఇతని సామంతరాజులు 
సాంపరాయని కొడుకైన తెలుగురాయడు, పంటమైలారురెడ్డి __ 
(శ్రీనాథుని చాటువులలో న్మరింపబడినవారు. 

థ మల్లి కార్గునరాయలు 1447 _ 1465 
వినుకొండ వల్లభరాయడు, 


. విరూపాక్షరాయలు 1460 _ 1486 


సాళువ వంశం 


నరసింహరాయలు 1486 _ 1191 
కడపటి సంగమరాజును కడతేర్చి సాళువ నరసనాయకుడు రాజై. 
రాజ్యాధికారమును వహించి నరసింహరాయలై నాడు. మహమ్మదీయా 
శాంతము కానున్న ఆంధ్ర సామ్రాజ్య రక్షణకై తా నిట్లు చేసెను. 
ఇతనికి ఇద్దరు కుమారులుం పెద్దకుమారుడు ఒక యుద్ధమున 
చనిపోగా రెండవ కుమారుడు రాజ్యమునకు వచ్చెను. పిల్ల లమజ్జి 
పినవీరభద్రుడు, తాళ్లపాక అన్నమాచార్యులు ఇతనికాలంవారు. 


2. ఇమ్మడి నరసింహరాయలు 1401 = 1506 


పాలించెను. 1308 - 1505 _8 ఏండ్లు రీజంటుగావుండి అటుపిన్ముట 


ఇతడు బలహీనుడైనందున తుళువ నరపనాయకుడు రక్షకుడై 
రాజును కడతేర్చి తాను రాజై రాజ్యాధికొరమును చేసష్టైను 


AV—12 


90 క్స్‌ ర యము 


తొళభున వంశం 


1. తుళున నరసనాయకుడు 1508 _ 106 
నంది మల్లయ ఘంట సింగయ జంటకవులు. ఇతని కొడుకులు 
వీరనక వింహరాయల, కృష్ణ దేనరాయలు, అచ్యుత దేవరాయలు. 

2. వీరనరపింహరాయలు 1605 . 1010 
తిమ్మరుసు మంతి. రాజుకు ఆకస్మాత్తుగా కలిగిన వ్యాధివలన 
చనిపోతూ తన ఎనిమిది ఏండ్ల కుమారుడు రాజుకావలెనను కాంక్షతో 
తమ్ముడు కృష్ణరాయల కళ్లు పీకించి తన కుమారునికి పట్టము కట్టమని 
తిమ్మరుసును ఆదే?ందుట, తిమ్మరుసు మేక కన్నులు చూపి రాజును 
తృ ప్రిపరచి కృష్ణ్ర్రాయలకు సట్టాథిషేఃము చేయుట జరిగినది. 
కృష్ణరాయలు తన అన్నకుమారునికి అపాయము కలిగించక సవతి 
తమ్ములై న అచ్యుత దేవాయ, (శ్రీరంగరాయలతోపాటు చంద్రగిరిలో 
అన్ని సొఖ్యములతోను విడిభెదులో ఉంచినాడు. అన్నకుమారుడు 
(పేరు తెలియవు) భై దులోనే 20 ఏండ్లు జీవించి మరణించెను. 

8, కృష్ణరాయలు 1609 - 1529 
అష్టదిగ్గజములలో మాదయ్యగారి మల్లన పెద్దనకంటె పెద్దవాడు. 
మల్లన రాజశేఖర చరితము రాయల కంకితము కాదు. రాయల 
కంకిత మీచ్చినవా రిస్తరే, పెద్దన తిమ్మనలు. వీ రిద్దరు కృష్ణరాయల 
బాల్యమి(తులు కావచ్చును. పెద్దన రాయల తర్వాత జీవించి 
యున్నాడు. తిమ్మన విషయం తెలియదు. పెద్దన వైష్ణవ శఠరకోపయతి 
శిష్యుడు. తిమ్మన శెవుడు, అఘోర శివగురు $ష్యుడు. రాయలు 
పీ రిద్దరిని సమానంగా ఆదరించినాడు. ధూర్జటి రాయల సభలో 
ఉన్నమాట వా స్తవం. కొని రాయల కంకిత మివ్వలేదు. రామరాజ 
భూషణుడు. తిమ్మనకో పెద్దనకో శిష్యుడు. కందుకూరి రుద్రకవి 
రాయల ఆస్టానకవి ఆవునా కొదా అన్నది నిశ్చయంగా తెలియదు * 
అయ్యలరాజు రానుభ దుడు, రాఢామాధవకవి రాయలసభలో వుండే 
వారు తెలి రానులింగడు, పింగళి. స్తూరస, రామరాజభూషణుడు 
నాటికీ యుధ్రక్ట పకా 





చారి తక నమస (యము 91 


రాయలు తనకు సంతానము లేనందువలన తన తరువాత రాజ్యమును రాణులు 
కోరుతున్నస్పటికి ఆియరామరాయలకు ఇయ్యక తమ్ముడైన అచ్యుతరాయలకు 
ఇప్పించెను అదినుండి రాయలు న్యాయమూ గ? జేళకేమమును సరమ లక్ష్యముగా 
"పెట్టుకొని (సవ ర్తించినాడు. తిమ్మరుసు ?ళ్లు గీబుంచిన కథలో నిత్యను కానరాదు. 
రాయల తరువాత తిస్మురును (బ్రితికీవున్నాడు. తిరుసతి దేవస్థానం శాసనాల్లో 
తిమ్మరును దేవస్థానంలో తనకుగల హక్కులను కొన్ని అమ్ముకొన్నట్లు, తెలుస్తూంది. 
అంతే తిన్మురును అంతటివాడు, రాయరాజ్యస్థాప నాచార్యుడు, (శ్రీనాథునికివలె దిన 
'వెద్చమునకు కష్టసగ్గాడన్న నాట. 


రాయణు జీవించియుండగా ఆశియరామరాయలు ఎందువలననో ఒక్క 
యుద్ధంలో కూడా పాల్గొనలేదు. అచ్యుత దేవరాయల పట్టాభిషేక మునకు భంగం 
కలిగించడానికి తీవ్రప్రయక్నంచేసి విఫలుడై సమాధానానికి వచ్చాడు. అచ్యుత 
దేవరాయలు 12 ఏండ్లు పరిపాలించెసు. అతనివెనుక వెంక టపతిరాయలు కొద్ది కాలము, 
అటువెనుక సదాశవరాయిలు $జులైరి. సదాశ+పరాయల కాలంనుంచి అళియ 
రామరాయలు సర్వాధికారి ఆయినాడు. రకీసతింగడి యుద్ధానంతరం కూడా సదాశివ 
రాయలు బ్రతికివున్నాడు. పెనుగొండ, చంద్రగిరి అప్పటినుండి విజయనగర రాజులకు 
రాజధానులు. తరువాత కొంత కాలానికి పెనుగొండపోయి చందగిరిమ్మాతం మిగిలింది. 
(బిటిషువారు చం;ద్రగిరిరాజునుండి చెన్నపట్టణంమీద 1688 లో అధికారం పొందారు. 


4. అచ్యుత దేవరాయలు 1080 _ 1042 
ఆంధ్రభాషాభిమాని. (ప్రతిసంపత్సరం 'వేంక పేశ్వరునికి కావ్య పుష్పం 
సమర్పించేవాడు అయినా ఆష్టదిగ్గజకవులలో మిగిలినవా రెవకూ 
ఇత విదగ్గిర చేర తేదు. ; 


5. సదాశివరాయలు 1012 _ 1.65 


రామరాయలు సర్వాధికారి. 1007 రక్కసతంగడి యుద్ధంలో మహమ్మ 
దీయులు విజయనగరమును ఓడించి కొల్ల గొట్టారు. అప్పటినుండీ 
విజయనగరరాజ్య (ప్రాభవం కీణిఎచింది. రణసురణ మొందునప్పటికి 
అళియరామరాయలకు $8 ఏళ్ల వయస్సు. 





92 ఆంధ వాజ్బుయ వరి చయము 
_ ఆరవీటి వంశం 


1. తిరుమల దేవరాయలు 1665 _ 1572 
ఇతడు రామరాయల తమ్ముడు. 'పెనుగొండనుంచి పాలించాడు 
సదాశివరాయలు నామమా(తపు రాజు. 


2. మొదటి (శ్రీరంగదేవరాయలు 1512. 1585 
తిరుమలరాయల సంత తివారు ఇప్పటినుండి పాలకులు, పెనుగొండ 
రాజధాని, 


8. వెంకటపతి దేవరాయలు 1085 _ 1614 
చంద్రగిరి రాజధాని. _కృష్ణరాయలతో దీకమైనవాడు. విజయనగర 
రాజ్యపాలకులలో చివరి గొప్పరాజు. తరువాతి రాజులు బలహీనులు. 
1622 లో మైసూరు రాజ్యం ఏర్పడింది. దీనికి (శ్రీరంగపట్నం 
రాజధాని. వీజపూరు గోలకొండ రాజులు (క్రమంగా బలవంతు 
లయారు. దక్షిణంలో 1614 తరువాత మధుర, తంజావూరు, 
పుదుక్కోట రాజుల ప్రాభవం ఎక్కువ అయింది. 


తెనాలి రామలింగడు; ఆప్పయ దీక్షితుడు, మట్ల అనంతుడు, 
తరిగొప్పుల మల్లన ఇతనికొలంలో వున్న కవులు. 


4. రెండవ శ్రీరంగరాయలు (చిక్కరాయలు) 1614 - 1618 


రీ. రామదేవరాయలు 1618 _ 1850 


6. పెదవేంకటపతిరాయలు 1680 _ 16412 
సర్‌ ఫ్రాన్సిస్‌ డే ఇతనినుండి మదరాసు తీరంలో వ్యాపారస్థలంగా 
కోట కట్టుకోడానికి ఉత్తరువు పొందాడు. ఈ కోటకే FOrt 5. 
George అని పేరు. 


7. మూడవ (శ్రీరంగరాయలు 1042 = 1678 


8. వేంకటపతిరాయలు 1678 _ 1880 


చారి తక సమన్వయము 98 


గోలకొండ నవాబులు (|, $$, 1012 - 1607 


మతసహనంతో వ్యవహరించటమే కాక వీరు ఆంధరాజులవలెనే ఆంధ 
వాజ్మయం పోసిందారు, తానాష కాలంలో భ(దా(ద్రిలో రామాలయం కట్టబడింది. 


1. కులీ కుతుబ్‌షా 1012 . 1648 
2. జంషీద్‌ కుతుబ్‌షా 1010 . 1000 


8. ఇ(బహీం కుతుట్‌షా 1000. 1010 
ఈ నవాబును మనవారు మళల్కిళరాం అని, ఇభరాముడని న్యవహ 
రిందారు, అగ్దంకి గంగొథరక వి, బొన్నగంటి తెలగన, కందుకూరి 
రుద్రకవి ఇతని కొలపు కవులు, 


శీ మహన్నుగ్‌ కులీ కుతుబ్‌షా 1680 - 1111 
సొరంగు తిమ్మయ్య, 
b, అబ్బుల్లాహుసేన్‌ కుతుర్‌షా 1011 _ 1059 


6. అబుల్‌సోనన్‌ కుతుగ్‌షా (తానాషా) 1669 _ 1687 
అక్కన్న మాదన్నలు మంత్రులు? కంచర్ల గోపప్న (= రామదాసు ) 
అక్బర్‌ షా (శృంగారమంజరీ రచయిత) ఇతనికాలపువారు, 
బొరంగబవేబు 108? లో గోలకొండను జయించి తన రాజ్యంలో కలుపు 
కున్నాడు. గోలకొండ నవాబులు మహమ్మదీయులే ఆయినా, షియా సున్నీ భేదములు 
జబాగంగబేబు దాడికి కారణమయినవి. 


నిజాం వంశం 


గోలకొండనవాబుల తరువాత17, 18 శతాబ్దాల్లో అసఫ్‌జావంశం హైదరాబాదు 
పాలకులయారు, వీరికి “నై శాం” అన్నది బిరుదనామం. 


ట్రిటిషవారు (ఫెంచివారు దేశీయుల వ్యవహారాల్లో జోక్యం కల్పించుకొని 
బిలవంతు లవుతూనచ్చారు. బిటిష్‌ - (ఫెంచి వారిమధ్య పోరాటంలో బ్రిటిష్‌వారిది 
వైచేయి అయింది. వీరు బలహీనుడైన నై జాముకు చేసిన సైన్య. సహాయానికి 
ప్రతిఫలంగా అతనినుండి సర్మారుజిల్లాలు, రాయలసీమలో ద త్తమండలాలు 
తీసుకున్నారు, 











94 ఆంధ వాబ్బయనరిచయము 
నాయక రాజులు 


విజయనగర సా(మాజ్యంలో అమరనాయకులుగా వుండిన దక్షిణ దేశపు 
సామంతులు రక్షస తంగడి యుద్ధానంతరం రాజచిహ్నములు ధరించి స్వతం(త్రు 
లై నారు, 
తంజావూరి నాయకరాజులు 
చెవ్వప్పనాయకుడు 1585 - 158! 
అద్యుతప్పనాయకుడు 1501 _ 1614 


రఘునాథనాయకుడు 1814 = 1688 
చేమకూర వేంకటకవి? కృష్ణాధ్వరి కవులు. 


విజయరాఘవనాయకుడు 1688 _ 1673 
చెంగల్వ కాళకవి, కోనేటి దీక్షితుడు, పురుషోత్తమ ' దీక్షితుడు, 
ర ౦గాజమ్మ కవులు, 

1678 లో మధురనాయకుల సేనాని దండె _త్తిరాగా విజయరాఘవుడు, అతని 
కొడుకు మన్నారుదేవుడు రణరంగమున నిహతులై నారు. అచిరకాలంలోనే 
తంజావూరు మహరాష్ట్ర రాజుల ఏలుబడిలోనికి వచ్చింది. సుప్రసిద్ధుడైన శివాజి 
తమ్ముడు ఏకోజి 1670 తంజావూరు పాలకు డయినాడు. 


మహరాష్ట్ర రాజులు 
ల 


వీరు తమ మాతృభాషయైన మహరాష్ట్రిని రాజభాషగా చేయక తత్పూర్వం 
(ప్రచారంలోవున్న తెలుగునే ఆదరించారు. ఆనాడు తంజావూరు రాజ్యంలో దేశభాష 
తమిళము, పాలకుల భాష మహరాష్ట్ర, కవిపండితుల భాష తెనుగు. కనుకనే నాటి 
యక్షగాన రచనలలో పాత్రలు ఈ మూడు భాషలను వ్యవహరించడం చూడగలము. 


ఏకోజీ 1675 _ 1684 
శివాజీ 1684 _ 1712 


" కవిపండితుడు, యక్షగానక ర. ఆస్టానకవు లనేకులు యక్షగాన 
కర్తలు, వీరిలో గిరిరాజకవి యొక డు ఇతని పొతుడు త్యాగరాజు, 


చారి తక నమన్యయము 95 


శరభోజి 1712 _ 1728 
ఈ రాజుల ఆం(ధభాషాభిమానమునకు శరభోజి సరస్వతీమహల్‌ 
పుస్తకభాండాగారము ప్రత్యక్ష చిహ్నము. 
తులజాజి 1728 _ 1706 
యక గానక ర్త. 
జయసింహుడు 1736 _ 1787 
రెండవ ఏకోజి 1737 _ 1739 
ప్రతాపసింహుడు 1740 _ 1762 
ముద్దుపళణి ఆస్తానకవయి త్రి. 
ద థి 
రెండవ తులజాజి 1762 _ 1787 
అమరసింహుడు 1787 _ 1798 
మాతృభూతకవి = యక్షగానక ర, 
రెండవ శరభోజి 1798 _ 1838 
రెండవ శివాజి 188 = 1355 
కవి, యక్షగానకర్తం 


మధుర నాయక రాజులు 


విశ ్వనాథనాయకుడు 1523 - 1564 
మొదటి కృష్ణవ్పనాయకుడు 1564 _ 1572 
వీరప్పనాయకుడు 1572 - 1536 
రెండవ కృష్ణప్పనాయకుడు 1595 = 1601 
ముదు కృషప్పనాయకుడు 1601 _ 1909 

(a) రా 
మొదటి ముద్దు వీరప్ప నాయకుడు 1609 = 1028 


తిరుమలనాయకుడు 1' 28 _ 1659 
లింగనమథి కామేశ్వరకవి, కేత్రయ్య, 














96 అంధ చాబ్బయవరిచయము 


చొక్క_నాథనాయకుడు 1659 _ 1682 
మూడవ ముద్దు వీరప్పనాయకుడు 1682 - 1680 
గణపవరపు వేంకటకవి. 
రాణీ మంగమ్మ 1689 - 1766 
(విజయరంగ చొక్కనాధుని తరపున పితామహి) 
విజయరంగ చొక్కనాథుడు 1706 _ 1782 
స్వయంగా కవి, సముఖం వెంకటకృష్ణప్ప, శేషం వెంకటపతి 
వెలగపూడి కృష్ణయ్య, కుందుర్తి వెంకటాచలపతి ఆస్థానకవులు. 
మీనాకి 1782 - 17839. 


సింహావలోకనం 


శాతవాహన; ఇక్ష్వాకు పల్లవ, బృహతృలాయన, శాలంకొయన రాజుల 
కాలంలో రాజభాష ప్రాకృతం, _ విష్ణుకుండినుల రాజభాష సంస్కృతం, 


దేశికవితను నలకొల్పినవారు తూర్పు చాళుక్యులు. రాజరాజు (ప్రోత్సాహమున 
నన్నయ ఆంధ్రమహాభారతమును రచించాడు. 


కాకతీయుల కాలంలో ఆం(ధ్రజాతీయతాభావం స్పష్టరూపమున ఏర్పడింది. రెడ్డి, 
వెలను, విజయనగరరాజులు ఈ భావాన్ని (ప్రోదిదేశారు. దక్షిణదేశంలో హిందూ 
ధర్మపరిరక్షణ గావించి ఆంధ్రకవితకు కనకాభిషేకం చేసినది విజయనగరం, సాహితీ 
సమరాంగణ సార్వభౌముడు ధర్మమూర్తి అయిన కృష్ణరాయలవంటి రాజు (ప్రపంచ 
చరిత్రలోనే మరొకడు కానరాడు, మిన దేశచరిత్రలో భోజుడు ఒక్కడు వున్నా. 


గోలకొండనవాబులు మకసహనము కలవారై ఆంద్రవాబ్మియమును పోషిం 
చారు. తంజావూరు, మధుర నాయకరాజులు సాహిత్య కళాపోషణలో విజయనగర 
సంప్రదాయమును పాటించారు. 


చ 


కనా... 


అ దదితస్యనా 





